



(విజయవాటిక) 


శ్ర కనకదురా దేవి 
వైభవము 


సరస్వతి పబ్లికేషన్‌ 
సత్యనారాయణపురం, విజయవాడ-11. ఫోన్‌ :626655 








క TEA Eo 








బెజవాడ (విజయవాటికి) శ్రీ కనవదుర్లా దేవి వైభవము 
రచన . గౌరీ విజయ(ప్రకాష్‌ 
ప్రధమ ముద్రణ అక్టోబరు 2001 


ముఖచి(తము గిరిధర్‌ 

ము(దణ స్వామి ఆఫ్‌ సెట్‌ ప్రింటర్‌, గాంధీనగర్‌, 
విజయవాడ --త 

డిటిపి విశ్వ డిజిటల్సొ 


డిజైనర్స్‌ అండ్‌ సాల్యుషన్స్‌ 
అన్నపూర్చా దేవీ ప్ర్‌ట్సొ గాంధీనగర్‌ 
కముణయవాడ- తె 

ప్రతులకు శ్రీ సరస్వతి పబ్లికేషన్స్‌ 
తాడంకివారి వీధి, సత్యనారాయణ పురం 
విజయవాడ 520 011 


వెల రూ. 20-00 


శ్రీచక్రము 


ఉద్దారము 
బిన్స |తికోణవనుకోణదశారయుగ్మ 
మన్వననాగదళషోడశ వత్రయుక్తమ్‌ 
వృత్తతయం చ ధరణీనదనత్రయం 
శ్రీ చక్రరాజ ఉదితః పరదేవతాయాః 





రసా. తీ ఎదాదాదాళటుు నను 


fr; 





బెజవాడీ (విజయవాదిక) శ్రీ కనకదుర్గా దేవ వైభవము 


అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలపె 
ద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ తన్ను లో 
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మా 
యమ్మ కృపాబ్ది యీ వుత మహత్త్వ కవిత్వ పటిత్వ సంపదల్‌ 
ఈ విధంగా ప్రతినిత్యం వేలాదిమంది భక్తులూ, యాత్రికులూ తీర్ధప్రజలు తరలివచ్చి 
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసివున్న శ్రీ కనకదుర్గమ్మని ప్రార్ధించి, పూజా పునస్మారాలతో 
సేవించి, భక్తి ప్రపత్తులతో పూజిస్తూ ఆ తల్లి ఆశీస్సులు పొందుతున్నారు ప్రతివారూ తమ 
తమ ఆయురారోగ్య ఐశ్వర్య కుటుంబ, సంతాన, సౌభాగ్య క్షేమాభివృద్దికోసం యుగయుగాలుగా 
శ్రీ కనకదుర్గాదేవిని దర్శించి తమ మొక్కుబడులను చెల్లించుకుంటున్నారు దేవిని అనేక విధాలుగా 
కీర్తించి, ప్రార్ధించి ఆ తల్లి అనుగ్రహన్ని పొందుతున్నారు 
ఈ ఆలయాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవాలయములనీ, శ్రీ దుర్గామల్లేశ్వర 
స్వామివార్ల దేవస్థానిమనీ |ప్రస్తుతిస్తున్నారు ప్రతియేటా ఇక్కడ అమ్మవారి దసరా “నవరాత్రి 
మహోత్సవాలు అత్యంత వైభవంగా, వేడుకగా, కన్నుల పండువుగా, భక్త జనహృదయ రంజకంగా 
జరుగుతుంటాయి ఆంధ్రప్రదేశ్‌నించే కాక, దేశం నలుమూలలనుండీ లక్షలాది యాత్రికులూ, 
భక్తులూ యీ నవరాత్రి పర్వదినాల్లో విశేషాలంకార శోభితమైన యీ తల్లిని దర్శించి, పూజించి, 
భక్తి పారవశ్యంతో పులకించిపోతుంటారు 
ఆంధ్రప్రదేశ్‌లోవున్న అసంఖ్యాక దేవస్థానాల్లో అత్యధిక వార్షికాదాయం పొందుతున్నది 
తిరుపతి-తిరుమలలో వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారుకాగా, ఆ తర్వాత అత్యధిక 
వార్షికాదాయం విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గాదేవి వారే కావడం గమనార్హం 
విజయవాడ నగరం భౌగోళికంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌ నడిబొడ్డున వుంది ఇటు 
తూర్పునించి పడమరకూ అటు ఉత్తరంనించి దక్షిణానికీ ప్రయాణించే రైలుమార్గాలకి 
ముఖ్యకూడలి విజయవాడ రైల్వేజంక్షన్‌ ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన పండిట్‌ నెహూ 
బస్‌స్టేషన్‌ ఇక్కడే వుంది భక్తులూ, తీరయాత్రికులూ పరమ పావనమైనవిగా భావించే పన్నెండు 
నదీ పుష్కరాలలో ఒకటైన కృష్ణవేణీ నది అమ్మవారు వెలసిన ఇంద్రకీలాద్రి పర్వతం దక్షిణ 
భాగంగా పడమట నుండి తూర్చుకి ప్రవహిస్తూ సాగరతీరంలో కలుస్తోంది అంతేగాక, రాజకీయ, 
సాంస్కృతిక, వ్యాపార, విద్యారంగాలకి విజయవాడ ప్రముఖస్టానం వహిస్తోంది అయితే 
వీటన్నింటి చేరికవల్ల కనకదుర్గమ్మకి ప్రాశస్త్యం వచ్చిందని ఎవరైనా భావిస్తే వారు పొఠపడ్డ్టారని 
ఘంటాపదంగా చెప్పవచ్చు! అమ్మవారు స్వయంభుఃవై ఇక్కడ వెలసినందునే ఆమె శక్తీ మహత్తుల 
చేతనే విజయవాడ నేడింతటి [ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నదనేది నిదిళోదాంశం 


ధనసు క్రీ తనరు 


దీనికి కారణం ఇక్కడి అమ్మవారుగానీ, మల్లేశ్వర దేవాలయంలోవున్న శ్రీ అయ్యవారుగానీ 
ఆగమశాస్త్రవేద శాస్త్రాల ఆధారంగా ప్రతిష్టించిన విగ్రహమూర్తులు కావు శ్రీ అమ్మవారూ, 
అయ్యవారూ స్వయంగా వెలిశారు ఇందుకెన్నో చారిత్రిక, పౌరాణిక ఆధారాలున్నాయి 
రాజాధిరాజులు ప్రతిష్టించిన శిలాశాసనాలూ వున్నాయి ఇలా అమ్మవారూ, అయ్యవారూ తమ 
భక్తుల ప్రార్థన మేరకు స్వయంగా ఇక్కడ శక్తి స్వరూపులై వెలిసినందునే కోట్లాది భక్తులు యీ 
క్షీతానికి ఆకర్షించబడుతున్నారు అట్టి యాత్రికుల రాకచేతనే ఒకప్పటి 'విజయవాటికి నేడు 
విజయవాడ నగరంగా దిన దిన ప్రవర్ధ్మమానమైంది 

ఇక్కడ, ఇంకో ముఖ్యవిశేషం ఏమిటంటే “పరాశక్తి అవతారమైన దుర్గాదేవికి ప్రాముఖ్యత 
లభించడం మనదేశంలో అష్టాదశ శక్తిపీరాలున్నాయి ఈ 18 శక్తి పీరాల్లో 4 మన ఆంధ్ర 
రాష్టంలో వున్నాయి అవి 

1 మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆలంపూర్‌లో జోగులాంబ (కర్నూలుకి 20కిమి) 

2 శ్రీశైలంలో భమరాంభిక 

38 తూర్పుగోదావరి జిల్లా పీరాపురంలో పురుహూతిక 

4 తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో దాక్షాయణి అనే పేర్లతో లోక ప్రసిద్ధమయ్యాయి 

ఈ శక్తిపీరాలకంటే మిన్నగా విజయవాడలో వెలసిన శ్రీ కనకదుర్గాదేవి విరాజిల్లుతోంది 
ఇక్కడ వెలసిన దుర్ధామాతకి యింతటి వ్రాశస్యం లభించడానికి ఎన్నో పౌరాణిక చారిత్రిక 
కారణాలున్నాయి వాటిని సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడే యీ తల్లి మహత్మ్యం అర్థమవుతుంది 

శ్రీ కనకదుర్గాదేవిని “ముగురమ్మల మూలపుటమ్మ అని కీర్తిస్తారు అంటే ముగ్గురు 
'అమ్మలికి మూలధార శక్తి ఈవిత్‌ అయితే ఆ ముగ్గురు తల్లులు ఎవరు? లక్షీ సరస్వతి దుర్గ 
అనే మూడు పేర్లతో మనం నిత్యం ఆరాధించే (త్రిమూర్తి స్వరూపిణిలే, త్రిశక్తి స్వరూపిణిలే ఆ 
ముగ్గురు మాతలు 

శ్రీ లక్షీ దేవి అష్టఅయిశ్వర్య భోగభాగ్య సంపత్రదాయిని ఈ తల్లిని మనస్ఫూర్తిగా 
కొలిచిన వారికి సకల సంపద, సంతాన సాభాగ్యాలు ప్రసాదిస్తుంది 

శ్రీ సరస్వతీదేవి విద్యా విజ్ఞాన ప్రదాయిని ఈ తల్లిని త్రికరణ శుద్ధిగా ఆరాధించిన 
వారికి అఖండ విద్య, విజ్ఞాన, జ్ఞానములు ప్రసాదిస్తుంది శ్రీ దుర్గాదేవి శతృంజయ రూపిణి 
సకల శక్తి స్వరూపిణి ఈ తల్లిని మనసా వాచా కర్మణా నమ్ము ప్రార్ధించిన వారికి సర్వకార్య 
జయం, శతృవిజయం సిద్ధిస్తుంది 

ఈ త్రిశక్తి స్తీ స్వరూపిణులకే మూలధారమైనదే జగన్మాత, ఆదిపరాశక్తి ఈ సకల చరాచర 
జీవ కోటికే ఆదితల్లి ఈ పరాశక్తి 

అయితే యీ పరాశక్తి ఎవరు? ఈవిడ లక్ష్మ్మీసరస్వతి,దుర్గ అనేపేర్లతో త్రిశక్తి 
స్వరూపిణులుగా ఎందుకు అవతరించిది? 

ఈవిడే త్రిశక్తి స్వరూపిణిగా ఒకనాడు విజయవాటికగా |ప్రసిద్ధిపాంది నేడు విజయవాడగా 
పిలవబడుతున్న యీ నగరంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై కనకదుర్గగా ఎందుకు అవతరించింది? 
ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నింటికీ పౌరాణిక,చారత్రక 
గాధలే సమాధానం చెబుతున్నాయి ఈ అత్యద్భుత కధనాన్ని వివరంగా తెలుసుకుందాం 


చాటాడు. BIRR 





ఆది పరాశకి వాదురావం 
re శ 


ఈ సృష్టికి పూర్వం యుగములు, జగములు అనేవి లేనేలేవు విశాల విశ్వమంతా 
శూన్యంగా, తేజోవంతమైన ప్రకాశంగా వుండేది ఈ విశాల విశ్వతేజోస్వరూపమే నిరాకారుడైన 
పరమేశ్వరుడు అంటే శూన్యంగా తేజస్సురూపంగా (ప్రకాశిస్తున్న వెలుగే ఆయన ఆకారంగానీ, 
అప్పటికి ఆయనకి ప్రత్యేకంగా మనం పూజించే ఆకారంవంటిది లేనే లేదు 

ఆ మహాశక్తి స్వరూపుడికి “సృష్టి ఆరంభించాలన్న సంకల్పం కలిగింది అయితే సృష్టిధర్మం 
ప్రకారం పురుషుడు కర్త అయితే ప్రకృతి క్రియాస్వరూపిణి ఉత్పత్తి కారిణి కానీ ఆదిపురుషుడికే 
ఒక ఆకారము లేదు అప్పటికింకా సృష్టి ప్రారంభం కాలేదు మరి సృష్టిఉత్పత్తికి ప్రకృతిరూపిణి 
అయిన స్తీ ఎలా లభిస్తుంది? 

అందుచేత విశ్వరూపుడైన పరమేశ్వరుడు తన సంకల్పంచేతనే తనలో సగభాగాన్ని 
ప్రకృతిస్వరూపిణిగా, స్త్రీశక్తి స్వరూపిణిగా మార్చుకున్నాడు అలా తనలో అర్ధభాగాన్ని 'నారీ'శక్తిగా 
మార్చుకోవడం చేతనే ఆయన 'అర్దనారీశ్వరుడు? అయ్యాడు 

అలా పరమేశ్వరునిలో సగభాగం స్ర్తీశక్తిస్వరూపంగా మారడంచేత ఆ శక్తి “పరమేశ్వరి 
అయింది ఆవిడ తన సగభాగాన్ని వేరుచేసుకోకుండా పరమేశ్వరునితో కల్సి ఏకస్వరూపంగా 
వుండటంచేత, ఆ పరమేశ్వరుని శక్తి ఆధీనంలోనే వుండటంచేత, ఆవిడకి లభించిన స్త్రీశక్తి 
పరుడైన పరమేశ్వరుని నుండి లభించినదవడంచేత ఆవిడ “పరాశక్తి” అయింది 

అంటే, ఈవిడ స్త్రీశక్తి స్వరూపిణీ, ప్రకృతిరూపిణీ, ఉత్పత్తికారిణీ అయినప్పటికీ ఈమెకి 
ఈ శక్తి సహజంగానూ అర్దనారీశ్వరిగానేకాక, మిగతా సగభాగమైన పరమేశ్వరుని శక్తియే 
యీమె శక్తికి కారణం, ఆధారం అవడంచేత యీవిడ “పరాశక్తి” అయింది 

ఇలా పరమేశ్వరుడు తన విశ్వవిరాట్‌ స్వరూపంలో సగభాగాన్ని స్తీతత్వం చేసుకుని, తన 
సంకల్పంచేత ఆమెకి సృష్టికార్యాన్ని ప్రసాదించాడు 

అలా పరమేశ్వర పురుషసంయోగంతో ఆ స్రీశక్తి స్వరూపం చేరినప్పుడు వారి స్వేదమునుండి 
మహాజలం ముందుగా రూపొందింది ఆ జలమునందు ఆ స్తీ పురుషుల సంకల్ప శక్తిచేత 
విష్ణువు ఉద్భవించాడు అతడు పుట్టుకతోనే చతుర్భుజాలతో జన్మించాడు. అతడు నివశించడానికి 
ఆ అనంత జలరాశిలో ఆదిశేషుడు ప్రభవించాడు 

విష్ణువు ఆ ఆదిశేషుడి మిద వశించి తానెవరో, తన పుట్టుకకి కారణ,కారకులెవరో 
తెల్సుకోడానికి చుట్టూ పరికించాడు ఆయనకి తన చుట్టూ అనంతజలరాశీ, దాన్ని ఆవరించుకుని 
ప్రకాశిస్తున్న మహాతేజమూ తప్ప మరేమో కన్పించలేదు 

విష్ణువు తన ఉద్భవానికి కారణమైన శక్తి ఏదో తెల్సుకోడానికి ధ్యానంలో యోగనిద్రలో 
మునిగిపోయాడు అలా విష్ణువు అనేక సంవత్సరాలు సాగించిన యోగతపస్సు 'ప్రభావంచేత 
ఆయన నాభీనుండి ఒక “కాండము ఉద్భవించి అది అనంతంగా పెరిగి పెరిగి దానిపైన ఒక 
కమలము వికసించింది ఆ కమలమునందు బహ్మ ఉద్భవించాడు కమలమునందు 


ప్రభవించాడు కాబట్టి బ్రవ్మాని కమలనాభుడు అంటారు 


TINT eet 





అలాగే ఆదిశక్తి సంకల్పముచేత ఆమె నుండి ఉద్భవించాడు కాబట్టి వారిద్దరికీ మూల 
కారకుడు పరమేశ్వరుడైనందున ఇద్దరూ సోదరీ, సోదరుల వరుస అవుతారు కాబట్టి పరాశక్తిని 
'విష్ణుసహోదరి'గా కీర్తిస్తారు 

ఇలా బ్రహ్మ, విష్ణూ అనేకవేల సంవత్సరాలపాటు తపస్సు చేశాక ఆదిపరాశక్తి అష్టభుజాలతో, 
అనేకానేక శకాయుధాలతో (బ్రహ్మాండమైన తేజస్సుతో సాకారంగా వాదిముందు (ప్రత్యక్షమైంది 
వారికి ఆవిడ ఇలా చెప్పింది 

“ఈ విశ్వవిరాట్‌ మహాస్వరూపుడే సృష్టి, స్టితి, లయ కారకుడైన ఆదిపురుషుడు 
పరమేశ్వరుడు ఆయన తేజోస్వరూపుడు నిరాకారుడు అయినా ఇచ్చాసంకల్ప రూపాలు 
ధరించగల శక్తి గలవాడు ఆయన సంకల్పంచేత ఆయనలో సగభాగం నా ఈ స్రీరూపం, 
పరమేశ్వరి రూపం దాల్చింది నేను అర్జనారీశ్వరినీ ఉత్పత్తికారిణినీ అయినప్పటికీ నాయీ 
శక్తియావత్తూ పరమేశ్వరునిదే అందుచేత నేను ఆయన సేవికను ఆయనకి సృష్టి సంకల్పం 
కలిగినప్పుడు ఆయననుండి నేనూ, నాతోపాటు మా ఇరువురి సంకల్పంచేత విష్ణువు 
ప్రభవించాము కనుక విష్ణువు నా సోదరుడు ఆ విష్ణువు నాతో సమానంగా పుట్టినందున 
ఆయనలో నేను నాభియందు ప్రకృతిస్వరూపంగా నివసించడంచేత నా శక్తిసంకల్పంచేత విష్ణువు 
నాభినుండి కమలము ఉద్భవించి అందు బ్రహ్మ ప్రభవించాడు ఇందుచేత నేను మో ఇరువురికీ 
మాతృసమానురాలిని నా యీ మాతృత్వానికి కారకుడైన పురుషుడు పరమేశ్వరుడు యీ 
జగత్తంతటికీ తండ్రి జగత్పిత నేను జగన్మాతని ' అని ప్రకటించింది ఆదిపరాశక్తి 

బ్రహ్మ, విష్ణువులు ఆ పరమేశ్వరిని అనేక విధాల స్తోత్రం చేసి “అయితే తల్లీ, మా యీ 
పుట్టుకకీ, మా ఆదిదంపతుల సంకల్పానికి హేతువు ఏమిటి?” అనడిగారు వినయంగా 

“సృష్టి స్థితి ఇది పరమేశ్వరుని సంకల్పం ఈ సంకల్పాన్ని కార్యరూపం చెయ్యడానికే 
ఆయన నన్నూ నాద్వారా మిమ్మల్నీ సృష్టించాడు బ్రహ్మ! నీకు సృష్టికార్యాన్ని అందుకు అవసరమైన 
శక్తి సామర్య్యాలనీ ప్రసాదిస్తున్నాను ఆకాశము, అగ్ని వాయువు, జలము, పృథ్వీ యీ అయిదూ 
పంచభూతములు వీటినీ వీటితో పాటు లోకాలు, సముద్రాలూ, పర్వతాలూ, సూర్యచంద్రులూ, 
నక్షత్రాలూ, ఆయా లోకాల్లో నివసించడానికి అవసరమైన సమస్త జీవజాలాన్నీ సృష్టించే 
కార్యభారం నీది ఇకనుండీ నీవు సృష్టికర్తగా పిలువబడతావు, ' అని ఆదిశక్తి బెప్పగా బ్రహ్మ 
సంతోషించి, వినమతతో నమస్కరించి 'మా సంకల్పాన్ని నా శక్తిమేరకు నెరవేరుస్తాను తల్లీ? 
అని విన్నవించాడు 

'విష్టూ స్థితి కార్యభారం నీది బ్రహ్మసృష్టించిన చరాచర జగత్తునంతటినీ పోషించివృద్ధి 
నొందించడం నీ బాధ్యత ఇట్టి కార్యమునకు అవసరమైన స్థితి శక్తిని నీకు (పసాదిస్తున్నాను 
ఇకనుండీ నీవు స్థితి కారకుడిగా పిలువబడతావు సృష్టిని రక్షించే భారముకూడా నీదే 
అయినప్పటికీ అవసరాన్ని బట్టి నేను ప్రత్యక్షమై నీకు సహకరిస్తాను మో ఇద్దరి సృష్టి, స్థితి 
కర్తవ్యాలను నేను పర్యవేక్షిస్తుంటాను ” అని ఆదిశక్తి చెప్పగా విష్ణువు చేతులు జోడించి సంతోషం 
సోదరీ నీ ఆదేశానుసారం నా కర్తవ్యాన్ని నిరంతరాయంగా నెరవేరుస్తుంటాను ” అని 
విన్నవించాడు ఆదిపరాశక్తి వారికి శుభాకాంక్షలు తెలిపింది వారిరువురూ ఆ దేవిని కీర్తిస్తూ 
అనేక విధాలుగా జయజయనాదాలూ, గానాలూ చేశారు ఆ జగన్మాత వారిని ఆశీర్వదించి అంతర్జానమైంది 


Ho 





ఇక, జగన్మాత ఆదేశానుసారం బ్రహ్మ సృష్టి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ముందుగా 
ఆయన మహాశూన్యంలో ఆకాశాన్నీ వాటికి ఆలంబనగా సూర్యచంద్రులనీ, నక్షత్రాలనీ 
సృష్టించాడు ఆ నక్షత్రాలనీ మండలాలుగా విభజించి నాలుగు దిక్కులను, అష్టదిశలను 
ఏర్పరిచాడు అనంతరం పధ్నాలుగు లోకాలను సృష్టించి వాటిలో వాయువు, అగ్ని జలము 
సృష్టించాడు జలముచేత సముద్రాలు, నదులు సృష్టించబడ్డాయి అగ్ని ఆధారంగా పర్వతాలూ 
చెట్లూ, చేమలూ సృష్టించబడ్డాయి వాటికి వాయువు ద్వారా చలన, జీవశక్తులు 
సమకూర్చబడ్డాయి అనంతరం ఆయాలోకాల్లో నివశించడానికి ఆకారరూపులు సృష్టించబడ్డారు 
వీరు మానవ, దానవ, దైవ ఆకారాల్లో వివిధ వర్ణాలుగా సృష్టించబడినప్పటికీ అప్పటికింకా 
తిగుణములైన సత్త్వరజోస్తమో గుణాలు సృష్టి జరగనందున అన్ని జీవులూ, అన్ని వర్ణాలూ 
కలిసి మెలిసి అన్యోన్యంగా సహజీవనం చేస్తుండేవారు 

ఇలా [బహ్మ తన కర్తవ్యానుసారం నిరంతర సృష్టికార్యం నిర్వహిస్తూనే వున్నాడు విష్ణువు 
వీరందరికీ ఆహారాన్ని సమకూర్చడం, వారిని పోషించిపెంచడం, వృద్ధి చెయ్యడం 
నిరంతరాయంగా జరుపుతున్నాడు 

ఇలా అసంఖ్యాకంగా పుట్టిన సృష్టితో లోకాలన్నీ నిండిపోయాయి బ్రహ్మ తన కర్తవ్యాన్ని 
నిర్వర్తిస్తూనే ఇలా లోకాలన్నీ నిండిపోయినందున, పుట్టినవారికి నాశనం లేనందున కొత్తగా 
పుట్టే జీవులని ఎక్కడ వుంచాలో తోచక తల్లడిల్లిపోయాడు 

ఇలాగే విష్ణువుకూడా నిరంతరం పుడుతున్న జీవులకి పోషకశక్తిని సమకూర్చలేక సతమతమై 
పోయాడు అప్పుడు బ్రహ్మ, విష్ణువులిద్దరూకల్సి జగన్మాతని ప్రార్ధించారు ఆవిడ (ప్రత్యక్షమై 
“ఏమిటి మో కోరికలు?” అనడిగింది 

'తల్లీ,.మో ఆదేశానుసారం మేం నిర్వహిస్తున్న కర్తవ్యం నిరాటంకంగా కొనసాగుతున్నప్పటికీ 
ఇలా పుట్టినజీవులతో లోకాలన్నీ నిండిపోయాయి జీవులకి నాశనం లేనందున వాటిని 
పోషించడం, కొత్త సృష్టికి చోటు కల్పించడం మా శక్తిసామర్థాలకు మించినకార్యం అవుతోంది 
కనుక యీ నృష్టిని నాశనం చేసేందుకు ఒక “లయకారకుడిని” మాకు తోడుగా 
ప్రసాదించు మమ్మల్ని అనుగ్రహించు అని (ప్రార్ధించారు బ్రహ్మ, విష్ణువులు 

జగన్మాత వారిపరిస్టితికి జాలిపడి, కరుణించి 'నేనూ, మీరూ, యీ సృష్టికంతటికీ మూల 
కారకుడు పరమేశ్వరుడు సృష్టికారకుడే దానిని ఉపసంహరించుకోగల సమర్ధుడు ఇతరులు 
నామమాత్రమే గానీ మరెవరికీ ఆ శక్తి లేదు కనుక ఆయన్ని ప్రార్థించండి ” అని ఆదేశించింది 
తానూ ఆ సర్వేశ్వరుడి అనుగ్రహన్ని కోరుతూ మనస్సులో సంకల్పించింది 

బ్రహ్మ, విష్ణువులు విశ్వేశ్వరుడిని ప్రార్థించారు వారి ప్రార్ధనా ఫలితంగా పరమేశ్వరుడు 
సాకారరూపంగా వారిముందు ప్రత్యక్షమయ్యాడు ఆ ఆదిపురుషుని దర్శనభాగ్యం పొందిన 
వారిద్దరూ ఆయన్ని అనేక విధాల స్తుతించారు వారి స్తోతములకు, భక్తి ప్రపత్తులకు సంతసించిన 
జగదీశ్వరుడు ఇలా చెప్పాడు 

'బహ్మ విష్ణులారా సృష్టి స్థితి లయములు నా సంకల్పముచేతనే సంభవించును ఈ 
కార్యనిర్వహణ నిమిత్తము నా సంకల్ప ప్రభావము చేతనే మిరు జనించారు ఆదిశక్తి నా 
అర్ధ్థభాగము మీరూ నా స్వస్వరూపులేగానీ నా అర్ధశరీరమైన పరాశక్తినుండి ఒక అంశ 


కర. గ 


లక్షి గా అవతరించి విష్ణు వక్షస్థలమున నివసించును స్థితికారకుడైన విష్ణువుకి యీ లక్ష్మి 
సహకరిస్తూ సకల ఐశ్వర్య ప్రదాత అవుతుంది ఈ ఐశ్వర్య సంపదలుచేత మోహమూ, 
కోధమూ,కామము, ద్వేషములకు కారణమైన రజోగుణము నేటినుండి సృష్టిజీవులను 
ఆశయిస్తుంది అట్లే పరాశక్తినుండి మరొకఅంశ అవతరించి సరస్వతిగా బ్రహ్మవాక్కున నివశించి 
అవిద్యా, విద్యా గుణములకు కారకురాలవుతుంది ఈ విధంగా సత్త్వగుణము జీవులను 
ఆ(శయించి వారిని జడత్వము, మందమతి గల అఆజ్ఞానులుగను, విద్యాజ్ఞానము కలిగిన 
విజ్ఞానవంతులుగను వేరు చేస్తుంది అజ్ఞానులు ఐశ్వర్య, కామ, క్రోధ బలవంతులై జ్ఞానులని 
బాధించి మృత్యువును ఆశ్రయిస్తారు అట్టి మృత్యుజీవులను హరించుటకు నా అంశ రుద్రునిగా 
[బహ్మముఖమునుండి అవతరిస్తుంది రుదుడనైన నేను సహజముగా సత్త్వగుణ ప్రధానముగల 
వాడినైనందున జీవసంహారకారణమునకు పరాశక్తినుండి మరొక అంశ అవతరించి కాళిక 
అనుపేరిట నా రుద్రరూప అర్హభాగమున నివసిస్తుంది ఈ సంహారక శక్తి స్వరూపిణిని ఎవ్వరూ 
జయించలేరుగాన, యీ కాళికాశక్తి ఇతరులకి దుర్చేద్యమైనదిగాన ఈమె 'దుర్గ అను పేరిటకూడా 
పిలువబడుతుంది ఇప్పటినుండి సత్త్వరజస్తమో గుణములు సర్వసృష్టినీ ఆ(శయిస్తున్నందున 
పంచభూతములతో సహా జీవులన్నింటికీ పుట్టుక, వృద్ది, క్షయములు ఏర్పడతాయి వీటిచేతనే 
కాలము పగలు రాత్రిగానూ, యుగములు, సంవత్సరములు, మాసములు, రోజులుగానూ 
ఏర్పడుతుంది యుగములు కృత, త్రేతా, ద్వాపర, కలియుగములుగా విభజించబడి యీ నాలుగూ 
ముగిసిన పిమ్మట నా సంకల్పముచేత జగత్ర్రళయము సంభవిస్తుంది అప్పుడు సృష్టికి 
మూలకారకుడైన నాయందు యీ యావత్తు సృష్టీ లయమవుతుంది అంతవరకూ మిరు మో 
విధులను నిర్వర్తిస్తూ, జగన్మాత సహాయ సహకారములను అర్జిస్తూ , మో కర్తవ్యమును 
నిర్వహించి, (పళయకాలమున యోగనిద్రలో లీనమవుతారు మరల నేను పునఃసృష్టిని 
సంకల్పించినప్పుడు మోరు యోగనిద్ర చాలించి నా ఆదేశానుసారం తిరిగి మి కర్తవ్యములను 
ఆరంభిస్తారు ” అని తెలిపాడు 

అలా ఈశ్వరుడు పలికిన మరుక్షణం ఆతని శరీరమునుండి ఒక అంశ ప్రభవించింది 
ఆ ఈశ్వరాంశ మహాతేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చి బ్రహ్మదేవుని కర్ణేంద్రియముద్వారా ప్రణవనాదము 
కచ్చరిస్తూ అతడి శిరోభాగంలోకి జొరబడింది ఆ ప్రణవనాదాన్ని బ్రహ్మ తన చెవిద్వారా 
వుంటూ నోటితో ఉచ్చరిస్తూ బయటికి వదిలాడు అదే వేదము అయింది ఆ వేదమే అనంతరం 
బ్రహ్మ తన చతుర్ముఖాలద్వారా అవధరించడంచేత వేదము నాలుగు భాగములుగా నాలుగు 
నోళ్లద్వారా వెలువడి శకుర్వేదాలు అయ్యాయి 

ఇలా బ్రహ్మశిరస్సులోకి ప్రవేశించిన ఈశ్వరతేజస్సు వేద విజ్ఞానాన్ని పొందిన [బహ్మముఖ 
మండలం-మోద |బహ్మాజ్ఞానముగా ప్రకాశించి, ఆ [బహ్మజ్ఞాన ప్రకాశమే రు[ గా 
సాకారరూపాన్ని దాల్చింది ఈ రుద్రుడినే [బహ్మశిరోభాగాన్నించి ఉద్భవించిన “శివుడు 
(శిరస్సునుండి ఉద్భవించినవాడు) అంటారు ఈ రుద్రుడు నిలువెల్లా భస్మము ధరించినవాడై 
సాత్త్విక గుణ ప్రతీకగ్మా చరమ శాంతపురుషుడైన యోగీశ్వరునిగా భాసించాడు 


ఫర ఈ ఎదాదాచాచూ ఈ " 


అనంతరం పరమేశ్వరుడి సాకారం ఒక్కసారిగా జగన్మాతగా సాక్షాత్మరించింది బ్రహ్మ 
విష్ణు, రుద్రులు ఆమెను సంభ్రమాశ్చర్యాలతో తిలకిస్తుండగా ఆమెనుండి ఒక అంశ జన్మించి 
ఐశ్వర్య ప్రదాయిని, పద్మ నివాసిని అయిన శ్రీలక్షి శ అవతరించి పద్మాసనంతో సహా విష్ణు 
హృదయస్థానాన్ని చేరింది ఆ పద్నాసిని చేరికతో విష్ణువు అత్యధిక తేజోవంతుడయ్యాడు 

అనంతరం జగన్మాత శరీరంనించి మరొకఅంశ జన్మించి ధవళవస్రధారిణీ, వీణాపుస్తక 
వాహిని అయిన సరస్వతిగా అవతరించి [బహ్మవాక్‌స్థానాన్ని అలంకరించింది బ్రహ్మవాక్కును 
అలంకరించడంచేత ఆమె వాణిగా కీర్తించబడింది వాక్‌స్థానమందు వాణిచేరికతో బ్రహ్మ అద్భుత 
జ్ఞానంతో ప్రకాశించాడు 

అంతట జగన్మాతనుండి మూడవఅంశ అవతరించి ఖడ్డ, శూల, గదా, కాలపాశాలతో 
కాళికగా అవతరించి ప్రచండ ప్రళయాగ్ని కీలకరౌద భీకరతేజస్సుతో మెరిసిపోతూ వచ్చి 
రుద్రుని శరీరంలో ఎడమవైపు సగభాగాన్ని అలంకరించింది ఆ గస్తీ పురుష ఆకారుడైన రుద్రుడే 
అర్ధనారీశ్వరుడుగా కీర్తించబడ్డాడు అప్పుడా త్రీమూర్తిస్వరూపాలనూ చూస్తూ జగన్మాత ఇలా పలికింది 

“ఈ సకల చరాచర సృష్టికి మూలమైన పురుషుడూ నెనే (ప్రకృతీ నేనే జగదీశ్వరుడూ 
ననే జగన్మాతనూ నేనే నా సంకల్పంచేత నా మనోరధాన్ననుసరించి సృష్టి, స్థితి లయ 
కార్యాలను నిర్వర్తించడానికి నా పురుషాంశాలుగా, నా ప్రతిరూపాలైన బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా 
మోరు అవతరించారు మో కార్యాలను నిర్వర్తించడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను 
కల్పించడానికి నాశక్తి స్వరూపాన్నించి లక్షీ, సరస్వతీ, దుర్గలుగా అవతరించి నా ప్రతిరూపాలైన 
మి రూపాలయందు నివశిస్తున్నాను సరస్వతీ జ్ఞానా జ్ఞానాలను సృష్టిస్తున్నాను లక్ష్మిగా 
అజ్ఞాన కారకమైన ఐశ్వర్య సంపద, కామ, వ్యామోహ, ద్వేష కోధాలనూ జ్ఞానంచేత వివేక 
విజ్ఞాన, భక్తి, ముక్తి, వైరాగ్యాలను వృద్దిచేస్తాను అజ్ఞాని అయినా, సుజ్ఞాని అయినా మృత్యువును 
ఆశ్రయించక తప్పదు కనుక రుద్రాంశ స్వరూప బుర్లనై సర్వసంహార కార్యాన్ని నేనే నిర్వర్తిస్తాను 
ఈ సృష్టిస్థితి లయములకు మిరు నిమిత్తమాత్రులని గుర్తించండి పరమేశ్వరుడైన ఆది పురుషుడు 
నిర్వికారుడూ సాత్త్విక తపోసంపన్నుడైనందున అతడి సంకల్పానుసారం అతడి అర్ధభాగంగా 
అవతరించి జగన్మాతనైన నేనే నేనే త్రిగుణరూపిణిగా |త్రిశక్తిస్వరూపిణిగా అవతరించి మామా 
అవతారములందు త్రిమాతలుగా నివశించి యీ సకల చరాచర సృష్టికే సృష్టి స్థితి లయములు 
కల్పించుదానీనని గుర్తించండి ” 

జగన్మాత అలా ప్రకటించగానే [బహ్మ, విష్ణు, రుద్రులు ఆ ఆదిశక్తికి జేజేలు పలుకుతూ 
ఆమె మహత్యాన్ని అనేక విధాల కీర్తించారు అప్పుడు జగన్మాత |త్రిమూర్తులనూ ఆశీర్వదించి 
అంతర్జానమైంది 

ఆనాటినుండి సృష్టికి కాలమూ, యుగములూ ఏర్పడ్డాయి సూర్యచంద్ర నక్షత్రాలకు 
గతులు నిర్దేశించబడ్డాయి ఈ సూర్యచంద్రులకి ఏర్పడ్డ గతులచేతనే పగలూ, రాత్రి, 
(త్రికాలములూ, ఆరుబుతువులూ ఏర్పడ్డాయి జీవులని “సత్త్వ రజో స్తమో గుణములుచేరడం 
చేత, ఆ గుణ ప్రభావాలు ఆధిక్యతను బట్టి జీవులు, అందులో బుద్దిజీవులు మానవ,దానవ, 
దేవతలుగా ఏర్పడ్డారు 


భన హసూE ఈ ద 


బుద్ధీజ్ఞానమూలేని జీవులు తమలోవున్న గుణాల ఆధిక్యతల ననుసరించి, సింహము, 
పులి, ఏనుగు, అశ్వము, సర్పము, గోవు, మహిషము, జింక, లేడి, నెమలి, మూషికము, 
శునకము ఇలా జన్మించి వాటి పూర్వజన్మ పుణ్యసంస్మారముచేత వీటిలో కొన్ని జంతువులు 
వివిధ దేవతలకి వాహనాలుగా పవిత్రస్థానాలను అలంకరించాయి 

[బహ్మవాక్కునందు వాణి రూపమున ఆదిశక్తి వశించడంచేత ఆమె ఆజ్ఞానుసారం సృష్టిక్రమం 
ఆరంభమై కొందరు జడత్వబుద్దితో అసురలయ్యారు అట్టివారినికూడా పోషించి పెంచడమే 
ధర్మంగా విష్ణు వక్షస్టలమందు నివశిస్తున్న లక్షి శ్రవారిని ఐశ్వర్య, అధికార, కామ వ్యామోహితులను 
చెయ్యసాగింది అలా ఐశ్వర్య, అధికార కామ వ్యామోహితులైన అసురులు బలగర్వ దర్చంతో 
మిడిసిపడుతూ దేవతలనూ,సజ్జనులనూ హింసిస్తూ చెలరేగుతుంటే వారిని సంహరించడానికి 
రుద్రుని అర్థభాగాన్ని ఆ(శయించి తన సంహారకర్తవ్యాన్ని నిర్వర్తించడానికి దుర్గ వివిధ 
అవతారాలను ధరించి అసురసంహారం చేసింది 

అయితే జగన్మాత *త్రిశక్తిస్వరూపిణి కనుక ఆ త్రిశక్తి స్రీ అవతారాలలో రాక్షససంహరం 
చేసిన సంఘటన కారణంచేతనే ఆవిడ “ముగురమ్మల మూలపుటమ్ము'గా కీర్తించబడింది ఈ 
మూడు అవతార విశేషాలలో ముందుగా 'దుర్లి అవతారం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుసుకుందాం 


దుర్హావతారం-దుర్ల్గమాసుర సంహారం 


కృతయుగములో పాతాళలోకములో 'రురువు' అనే అసురుడు ఒకడు పాతాళరాజ్యమును 
పాలించేవాడు వాడు మహాబలశక్తి సంపన్నుడైనప్పటికీ మృత్యుభయంచేత తన రాక్షస రాజ్యమును 
వదిలి వచ్చేవాడు కాదు 

వాడికి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు తన అనంతరం తన రాజ్యం వారసులు 
లేనందువల్ల సాటి రాక్షసరాజుల పాలవుతుందేమో, లేక తమ అసురులకి ఆజన్మ విరోధులైన 
దేవతలు తన రాజ్యాన్ని ఆక్రమిస్తారేమోనని నిత్యం దిగులుపడుతుందేవాడు 

అలాంటి సమయంలో ఒకసారి త్రిలోకసంచారి నారదుడు ఆ రాక్షసరాజ్యానికి వచ్చాడు 
దేవర్షి నారదుడు అందరికీ పూజ్యనీయుడే కాబట్టి రురువు అర్హ్యపాద్యాదులిచ్చి నారదుడిని 
సంతోషపర్చి తన మనస్సులోవున్న విచారాన్ని బయబ పెట్టుకున్నాడు 

'దేవర్నీ తమరు [తికాలజ్ఞులు తమకి తెలియని విషయంలేదు అందుకే మనస్సుండబట్టలెక 
అడుగుతున్నాను నాకు ఎప్పటికైనా పుత్రసంతాన భాగ్యం వుందా? నా వంశానికీ రాజ్యానికీ 
వారసుడు ఉదయిస్తాడా? తమరు నా యందు దయదల్చి తమ దివ్యదృష్టిచేత పరిశీలించి 
సత్యాన్ని చెప్పండి ” అని వేడుకున్నాడు 

సరే రురుడు రాక్షసుడైనా తనకి అతిధిపూజచేసి ఆతిధ్యమిచ్చి సత్కరించి ప్రార్ధించాడు 
గదానన్న భావంచేత నారదుడు అసురుడి వంశ చక్రక్రమాన్ని దివ్యదృష్టిచేత వీక్షించాడు నారదుడు 
అలా తన దివ్యదృష్టితో పరిశీలించగానే అశురవంశచక్రం అతడి మనోనేత్రం ముందు ప్రత్యక్షమై 
ఒక్కసారిగా మహర్షి శరీరం గగుర్పొడిచింది 





ERT ee లూ చు లా 


[ EEE FIT BEE 


mn 


wrath 


షు 


Mr TET Te 


న సలు లో 
సో : 











రురుడికి సంతానం వుందిగానీ ఆ సంతానంవల్ల లోకాలన్నీ పీడించబడి అస్తవ్యస్తమై 
పోతాయి సంతానం వుందని చెబితే అసురుడు సంతోషిస్తాడుగానీ అతడు సత్యము చెప్పమని 
ముందె (పార్దించాడు 

తాను ఆ ్రార్ధనకి కట్టుబడి “నీకు కొడుకు పుడతాడయ్యా, కానీ వాడు లోకకంటుకుడ 
వుతాడని' సత్యంచెబితే ఆ వార్త ఇతర లోకాలకి చేరకుండానే అసురుడు ముందుగా తనని 
బంధిస్తాడు ఆపైన కొడుకుని కని తనే వాడిని లోకకంటకుడిగా తయారుచేసి వాడిచేత లోకాలన్నీ 
జయింపజేస్తాడు 

అలా అని తాను సత్యవాది కావున అసత్యం చెప్పలేడు మరెలా? ఇలాంటి ధర్మసంకటంలో 
నుడ నారదుడు అసురుని హెచ్చరికతో తేరుకుని “అయ్యో, సంతానానికేం భాగ్యం? సృష్టికర్త 
'బహ్మదేవుడు కదా! నీకు నిజంగా సంతానాపేక్షవుంటే ఆయన్ని మెప్పించి (పసన్చుజణ్ఞి చేసుకో 
ఆయనే (ప్రసాదిస్తాడు సంతతినీ, సద్దతినీ 'అని చెప్పాడు సద్దతి అన్న మాటని వత్తి పలుకుతూ 

'రురువు' ఆ మాటలోని ఆంతర్యాన్ని గ్రహించలేక అప్పటికప్పుడే ప్రయాణమై బ్రహ్మగురించి 
తపస్సు చెయ్యడానికి అరణ్యాలకి వెళ్లాడు 

రురువు నిష్టాగరిష్టుడై బ్రహ్మను గూర్చి ఘోరతపస్సు చేశాడు అతడి తపోదీక్షకు మెచ్చి 
బ్రహ్మ అతడిని అనుగ్రహించడానికి బయల్దేరగా నాధదుడు అడ్డుపడి తన దివ్యదృష్టిచేత తాను 
గ్రహించిన విషయాన్ని ఆయన చెవీన వేసి 'తండ్రీ రురుడికి వరాలు ప్రసాదించేముందు 
సంయమనం పాటించు అని ప్రార్థించాడు 

[బహ్మదేవుడు మందహాసంచేసి 'నువ్వే కాదు ఈ సృష్టిలోని వారందరూ నాకు 
పుత్రసమానులే పుత్రుడి కోర్కెను మన్నించడం పితృదేవుడిగా నాధర్మంిఅని చెప్పి సృష్టికర్తనన్న 
కించిత్‌ గర్వంతో రురుని ముందు ప్రత్యక్షమయ్యాడు 

రురుడు అనేకవిధాలుగా బ్రహ్మదేవుడిని కీర్తించాడు రురుని పొగడ్తలకు పొంగిపోయిన 
బ్రహ్మ 'నీతపస్సుకి, భక్తికీ సంతసించాను వరంకోరుకో * మన్నాడు 

రురువు చేతులుజోడించి 'బ్రహ్మదేవా! నీవే సకల చరాచర సృష్టికీ కర్తవు అట్టి నిన్నుకూడా 
మించిన శక్తి, ప్రతాపవంతుడైన కొడుకునొకడిని నాకు వరంగా అనుగ్రహించు ” అని అర్ధించాడు 

బ్రహ్మదేవునికి ఆ వరం ఇవ్వడానికి గొంతు పెగల్లేదు అలాంటి వరం యిస్తే ఆ అసురుడికి 
పుట్టేవాడు తనను మించినవాడై తనలోకాన్ని ఆక్రమించేస్తాడు సృష్టిక్రమాన్ని తారుమారు 
చేసేస్తాడు 

తానేమో వరం కోరుకోమని అనేశాడు అసురుడు వరం కోరేశాడు 

ఇప్పుడా వరం యివ్వకుండా మాటతప్పితే తనకి [బహ్మాధిపత్యం దూరమై అసత్యపాపానికి 
గాను తాను సృష్టించిన యమలోకంలోనే రౌరవాది మహానరకాలు అనుభవించాల్సి వస్తుంది 
అందుచేత పరమేశ్వరుని ఆ[గహానికి, పరాశక్తి శాపానికీ గురికావల్సి వస్తుంది మరేలా? 

(బ్రహ్మదేవుడు ఇలా ఆలోచించి మనస్సులోనే జగన్నాతని స్మరించుకుని 'అమ్మాజగన్నాతా 
పెన్ను మరిచి నేనే సృష్టికర్తనని అహంకరించి మాటజానాను ఆ వాక్కూనీదే ఆ వరదానమూ 
ఏదె నన్ను కరుణించి అనుగ్రహించు ” అని (పార్షించాదు 


మ ట్ర స. స్‌ గ ir ఖా 
స Ea శ పే షే నో | a ya 3 భసుళాస్తై శ్ర శ 
Bs PE చ శ అ వపా 
జో IRAE భ్‌ జ : క ఎ ల 





[బహ్మవాక్కున వాణిరూపంగా వెలసిన జగన్మాత మందహాసంచేసి ఆతడి వాక్కునుండి 
తాను పలుకుతూ 'తధాస్థు (బ్రహ్మజ్ఞానాన్ని హరించగల కుమారుడు నీకు కలుగుతాడు కానీ 
[బ్రహ్మని మించిన శక్తిపరుడు కావాలని నువ్వు వాంచింఛడంచేత వాడు భూమ్మాద పడిన 
మరుక్షణమే నీ శిరస్సు వేయివకృలై నువ్వు సద్దతి పొందుతావు ” అని వరం యిచ్చింది ఆ 
మరుక్షణమే బ్రహ్మ అంతర్జానమైపోయాడు 

[బహ్మవర[పసాదితుడైన రురువు వరగర్వంతో తన రాజ్యానికి తిరిగివచ్చాడు బ్రహ్మ తనకి 
ప్రసాదించిన వరాన్ని గురించి రాక్షసగురువు శుక్రాచార్యునికి తెలియపరిచాడు 

శుక్రాచార్యుడు ఆ [బహ్మవరంలోని అంతరార్థాన్ని విడమర్చి వివరిస్తూ “ఓరి రాక్షసా 
ఎంత తెలివితక్కువ వరం కోరావురా! రాక్షసకులంలో (బ్రహ్మ ఎలా అవతరిస్తాడు? మనం 
అసురులం అసురులు దేవతలను జయించగలరేమోగానీ దేవతలు కాగలరా? పూర్వజన్మ 
సంస్మారంచేతగానీ ఎవరూ దేవతలుగా పుట్టరు అలా పూర్వజన్మ సంస్కారం చేత అసురవంశంలో 
పుట్టిన ప్రహ్లాదుడి కారణంగానే అతడి తండ్రి హిరణ్యకశిపుడు మృత్యువాత పడ్డాడు నువ్వూ 
అలాంటి వరాన్నే కోరుకున్నావు గదా ” అని వాపోయాడు 

అప్పుడు రురుడికి ఒకప్పుడు నారదుడూ, ఇప్పుడు బ్రహ్మ పలికిన “సద్గతి” అన్న మాటలోని 
ఆంతర్యం అర్ధమైంది రురువు జరిగిన దానికి తన బుద్ధిమాంద్యానికి చాలాబాధపడి, చేసేదేమి 
లేక “గురుదేవా నాడు హిరణ్యకశిపుడు చావుకీ, రేపు రాబోయే నా మృత్యువుకీ కారణం ఆ 
బ్రహ్మవాక్కు ఆ బ్రహ్మవాక్కుని భగ్నం చేసేలా నాకు పుట్టబోయే కుమారుడిని తీర్చిదిద్దండి ' 
అని వ్రార్జించాడు శుక్రాచార్యుడు దానికి సమ్మతించాడు 

క్రమంగా కాలం గడిచి బ్రహ్మవరం ప్రకారం రురువు భార్యకి ఒక కుమారుడు కలిగాడు 
ఆ పసిబిడ్డ మాతృగర్భం వదిలి భూమ్మోద పడిన మరుక్షణమే రురువు తల పగిలి వెయ్యివక్కలైంది 
వాడి ప్రాణం పోయింది అయితే బ్రహ్మగురించి తపస్సు చేశాడు కనుక వాడు సద్గతిపొంది 
సత్యలోకం చేరుకున్నాడు తాను జరిగిన జన్మలో అసురుడినన్న జ్ఞానం నశించి సత్యలోక 
సుఖాలను రురువు అనుభవించసాగాడు 

ఇక్కడ రురువుకి పుట్టిన కుమారుడికి దుర్గమాసురుడు అని నామకరణం చేశాడు 
శుక్రాచార్యుడు ఆతడికి అనేక విద్యలు నేర్పుతూనే 'నీతండి చావుకి కారకుడు బ్రహ్మ అతడిమోద 
పగతీర్చుకో అంటూ చిన్నప్పటినించీ ద్వేషాన్ని నూరిపోశాడు శుక్రాచార్యుడు 

అందుచేత దుర్దమాసురుడి మనస్సంతా బ్రహ్మపట్ల ద్వేషంతో నిండిపోయింది అతడు 
యుక్షవయస్ముడై రాక్షసరాజ్యాధికారాన్ని చేపడుతూనే బ్రహ్మమిద పగకొద్ది బ్రహ్మజ్ఞానులైన 
మునులను, మహర్షులను హింసిస్తూ యజ్ఞయాగాదులను ధ్వంసం చేశాడు బ్రహ్మ, విష్ణు, 
మహేశ్వరాది దేవతలనూ, అమరులనూ పూజించే జనాలను బాధించి చిత్రహింసలు పెట్టేడు 
ఆఖరికి పాతాళలోకవాసులైన యక్ష్మ గంధర్వ, సిద్ద, నాగ, కిన్నెర, కింపురుషాది జాతులను 
కూడా వాడు సుఖంగా వుండనియ్యలేదు 

దుర్గామాసురుడి బాధలు పడలేక దేవతలూ, మునులూ సత్యలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని 
అనేక విధాల స్తుతించి తమ బాధలు మొర పెట్టుకున్నారు 


చాదాదాదాదాదాం. ఈ దడా 


'దుర్గమాసురుడు నా అంతటి శక్తిసంపన్నుడు వాడిని నేను కూడా సంహరంచలేను 
వాడిని మాయ ఆవహించి వాడి పాపం పూర్తిగా పండినప్పుడే కానీ వాడికి మరణం 
సంభవించదు. అన్నాడు బ్రహ్మ 

'అయితే వాడికి త్వరగా మాయకమ్మి వాడిపాపం పండే ఉపాయాన్నయినా ఉపదేశించండి 
అని వేడుకున్నారు దేవతలు | 

“ఇలాంటి మాయోపాయాలు ప్రయోగించి అసురులను మృత్యుపధంవైపు నడిపించగలవాడు 
నారదుడొక్కడే ' అనిచెప్పి బ్రహ్మ, నారదుడివైపు చూసి “కుమారా నాడు నన్ను మాయ 
కమ్మడంచేత నీ మాటకూడా వినకుండా రురువుకి నేనిచ్చిన వరఫలితమే ఇందర్నీ బాధిస్తోంది 
అయితే మనం కారణ నిమిత్త మాత్రులమె సర్వమూ జగన్మాత సంకల్పము అయినా మన 
[ప్రయత్నం మనం చెయ్యాలి అప్పుడు కాన్‌ ఆ ఆదిశక్తి అసురసంహారం చెయ్యదు కనుక 

వూ నిమిత్త eas సర్వమూ ఆ తల్లిపై భారముంచి అసురుడికి మాయోపాయాన్ని 
బోధించు అని చెపాడు 

నారదుడు అందుకు సమ్మతించి జగన్యాతని మనస్సులోనే స్మరించుకుని హరినామ 
సంకీర్తనచేస్తూ దురమాబుదుడ్‌ రాజ్యానికి ప్రయాణమయ్యాడు 

దుర్గమాసురుడు తమ రాక్షసగురువు శుక్రాచార్యునితో సమాలోచనలుచేస్తున్న తరుణంలో 
నారదుడు అక్కడ (వ్రత్యక్షమయ్యాడు 

శుకాచార్యుడు అతన్ని చెస్తూనె కలవరపడుతూ కుమారా దురమాసురా ఈ నారదుడు 
మన విరొధి బ్రహ్మమానసపుత్రదు పైగా అసురులని సంహరించడమె లక్షంగా పెట్టుకున్న 
శ్రిహరి భక్తుడు ఇతడి ప్రోద్భలంచేతనే ని తండి [౭ [బహ్య్మాగురించి తపస్సుచేసి నిన్ను వరంగా 
పొంది తన [పాణాలకే చేటు తెచ్చుకున్నాడు ఇతడి మాటలు నమ్మకు అని హెచ్చరించాడు 

ఆపవయ్యా శుక్రాచార్యా అంతటిలో ఆప్త మునుపు హిరణ్యకశిపుడు తపస్సుకి 
వెళ్లినప్పుడు అతడి భార్యని చెరపట్టి ఆమె గర్భమందున్న పిండాన్ని ఇంద్రుడు నాశనం చెయ్యబోతే 
అడుపడి కాపాడించి నేనా? నువ్వా? ఈతని తండ్రి రురువు సంతానంలెక బాధపడుతుంటే 
బ్రహ్మ గురించి తపస్సుచేసి బ్రహ్మనె సంతానంగా పొందమని సలహాయిచ్చింది నేనా? నువ్వా? 
అన్నాదు నారదుడు 

శుక్రాచార్యుడు ఆ మాటల్తాని ఆంతర్యాన్ని గుర్తించలేక నువ్వే అన్నాడు 

'కదా మరి నేను కాపాడబట్టెకదా [ప (ప్రహ్లాదుడు తల్లి గర్భంలొంచి బతికి బట్టకట్టి తండ్రి 
అనంతరం రాజయ్యాడు! ఆతడి తండి హిరణ్యకశిపుడు కోరి 'శ్రీహరితోవైరం తెచ్చుకుని ఆతడి 
చెతుల్లొ మరణించాడంటే అది అతడి స్వయంకృతల కాన్‌ అతడి చావుకి కారకుడిని నేనా? 
అన్నాడు నారదుడు 

అవునవును అది విజమేనన్నాడు డురమాసురుడు 

అదేకాదు కుమారా! సి విషయంలొవూ మో తం[డక తపస్సుచేసి అహం పుత్రుడిగా 
పుట్టమని వరం కోరవయ్యా పుట్టెవాడు స్పష్టికర అయి ముల్లోకాలనూ శాసిస్తాదని ఎలహా 
యిచ్చాను మా నాన్న |బహ్మ ప్రత్యక్షంకాగానె గర్వంతొ వాంగపోయి బ్రహ్మని కొడుకుగా 
బుట్టుమసి కోరుకోవడం  మర్పిపోతే ఇంకోదో కోరుకుని తన చావు తానే తెచ్చి పెట్టుకుంటే ఆ 
తప్షునావా” సాగదిశాడు నారదుడు 


Ces ఫ్ర ళీ తగా సట వో న. టు బలేన Pol 

అ కనీ. స్సు టి Cin Awe నే per Homey అ 
తి జ్‌ కసి త జన ge for 

అలల కీ తోట అ జ ఆ నలత టా చు కంర రె మ క కు. ఉత అత యు 





ఇదీ నిజమే ” నన్నాడు దుర్గమాసురుడు ఆలోచనలో పడుతూ 

శుక్రాచార్యుడు కల్పించుకుంటూ కానీ కుమారా, యీ నారదుడు ఆ బ్రహ్మ మానసపుత్రుడు 
మర్చిపోకు అని హెచ్చరించాడు ఉక్రోషంగా 

'అయితే ఏమిటి? అసలా మాటకొస్తే నువ్వు మాత్రం ఆ బ్రహ్మపుత్రుడివి కావా? అందరికీ 
సృష్టికర్త అతదేగదా! కానీ ఆ బ్రహ్మ ఏంచేశాడు? బృహస్పతిని దేవగురువు చెయ్యాలన్న 
దుర్భుద్దికొద్ద నీ నొసటివ్రాత కాస్తంత తక్కువచేసి రాశాడు అందుచేతనే గదా, నువ్వు అసురకుల 
గురుత్వంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది? లేకపోతే అత్యున్నత పదవి అయిన దేవగురుపీరం 
నీకు దక్కేది అలా దక్క్మనందువల్లే గదా, నువ్వు బ్రహ్మపట్ల ద్వేషం పెంచుకున్నావు?' అని దెప్పి 
పొడిచాడు నారదుడు శుక్రాచార్యుడు ఖంగారుపడ్డాడు 

“అలా కలవరపడకయ్యా, మహానుభావా! సత్యం ఎప్పుడూ నిష్టూరంగానే వుంటుంది 
సరే, నీ సంగతలా వుంచు నేను స్వయాన ఆ బ్రహ్మ సొంతకొడుకుని కదా! బుద్దిలో, జ్ఞానంలో 
తపశ్శక్తిలో ఆ బృహస్పతితో సరిసమానుడిని కదా! ఆ గురుత్వాన్ని నాకన్న కట్టబెట్టాడా” 
ఉహూం అందుచేతనే గదా అతడు నా కన్నతండ్రి అయినా అతడి నామాన్ని స్మరించకుండా 
అతడి కడుపు ఉక్రోషంతో రగిలిపోయేలా నిరంతరం హరినామ స్మరణం చేస్తున్నాను అన్నాడు 
నారదుడు 

'కాసీ, ఆ హరి అసురవైలి కదా? రెట్టించాడు శుక్రాచార్యుడు 

'కాబట్టే హరినామ స్మరణంచేస్తూ అతడ్ని నమ్మించి ఇలా మాలాంటి వాళ్ళందర్నీ 
కల్సుకోగలుగుతున్నాను మాకు సమయోచిత ఉపాయాలు చెప్పుగలుగుతున్నాను లేకుంటే ఆ 
శ్రీహరి తన ప్రభావాన్ని అందరికంటే ముందే నాపై చూపించేవాడు అప్పుడు మాకు ఉపాయాలు 
చెప్పడానికి నాధుడు కరువయ్యెవాదు ” అన్నాడు నారదుడు ఆతడి మాటలు వారిమాద (ప్రభావం 
చూపించాయి 

ఆ బ్రహ్మమాద నీకూ యింత ద్వేషంవుందని మాకు ఇప్పుడే అర్ధమైంది నారదా మరి 
ఆ (బ్రహ్మని సాధించె ఉపాయం అడిగాడు దురమాసురుడు 

బ్రహ్మని [పసన్నం చేసుకోవ..మే ' చప్పున జవాబిచ్చాడు నారదుడు 

శుక్రాచార్యుడు ఉలిక్కిపడి అంటే ” అడిగాడు అనుమానంగా 

[బహ్మకి ఇంతటి శక్తి కలగడానికి కారణం ఏమిటి?” ఎదురు ప్రశ్నించాడు నారదుడు 

బ్రహ్మజ్ఞానం జవాబిచ్చాడు శుక్రాచార్జ్యుడు 

'ఆ బ్రహ్మజ్ఞానం దేని వలన లభిస్తుంది?” మళ్లి ప్రశ్నించాడు నారదుడు 

చతుర్వేదాలు చప్పున చెప్పాడు శుక్రాచార్యుడు 

ఆ చతుర్వేదాలని బ్రహ్మదగ్గర్నించి లాగేసుకుంటే అతడు అజ్ఞాని అయిపోతాడు అన్నాడు 
నారదుడు 

దుర్తమాసురుడు దిగ్గునలేచి “ఇప్పుడే వెళ్లి బహ్మదగ్గర్నంచి వేదాలు లాక్కొస్తాను అన్నాడు 
ఆవేశంగా 

'కూర్పోవయ్యా, కూర్చో ఇలాంటి తొందరపాటు వల్లే మా అసురులంతా టపాటపా 
పిట్టల్లా నేలరాలిపోతున్నారు * అన్నాడు నారదుడు అతద్నీ శాంతింపజేస్తూ 


త్‌ క్యు Pl కోత 


చపల వార్పుపాప్పు అరమొత్ను క్షీ ఎల. వ పము. అప ఎనక శరత 
శామ్లున్న చట్టు ంళ్లక్‌లు ఆయభాఖ్థ అనన సక యు. పట్టిళనాల్ళు వష ప్రమా స్క వ హా. * 
షో శి వ్‌ శయ. ప స 
ఖ్‌ కి Sweet సల జి ఫారో చ ఆళ్ల న ఖాను శి ple శ మందా ఇధెల అత్య మనతో 4 
bE ను వరంలా త్‌ 2 ES a జో సూలు ల్‌” ల ట్‌ న వ న బు స స 


శుక్రాచార్యుడు తలపంకిస్తూ “నిజమే ఆ వేదాలు బ్రహ్మ సొంతంకావు వాటికి ఆకార 
రూపమూ లేదు రూపం లేనివాటిని అపహరించడం అసాధ్యం * అన్నాడు దుర్గమాసురుడు 
నిరుత్సాహంతో చతికిలపడ్డాడు 

“ఇంతవరకూ వాటికి రూపంలేని మాట నిజమే కానీ, ఇప్పుడు కల్పించమని కోరి, 
అప్పుడు వాటిని అపహరిస్తే సరి” అన్నాడు నారదుడు సాలోచనగా 

“అయితే ఉపాయం?” అడిగాడు దుర్గమాసురుడు 

“నీ తండ్రి అనుసరించిన మార్గమే” చెప్పాడు నారదుడు 

శుక్రాచార్యుడు మళ్లీ అనుమానంగా చూశాడు నారదుడు అతడ్ని పట్టించుకోకుండా 
“నువ్వు కూడా మీ తండ్రిలాగే బ్రహ్మకోసం తపస్సుచెయ్యి బ్రహ్మ ప్రత్యక్షమై వరం 
కోరుకోమంటాడు చతుర్వేదాలకి ఆకృతి కల్పించమని వరం కోరుకో ఇచ్చిన మాటకోసం 
అతడు వేదాలకి లిపిరూపం కల్పిస్తాడు అప్పుడా తాళపత్రాలను ” అంటూ నవ్వాడు 

“లాక్కొన్తాను ” అన్నాడు దుర్గమాసురుడు గర్వంగా 

“కానీ, కుమారా, అది అనుకున్నంతా సులభం కాదు ” అంటూ అభ్యంతరం చెప్పబోయాడు 
శుక్రాచార్యుడు దుర్గమాసురుడు అతడ్ని పట్టించుకోకుండా తక్షణం తపస్సుకి బయల్దేరాడు 

దుర్గమాసురుడు అరణ్యానికి వెళ్లి బ్రహ్మకోసం తపస్సు ఆరంభించాడు అతికొద్ది కాలంలోనే 
బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు వేదాలకి ఆకృతి కల్పించమని వరం కోరుకున్నాడు 
దుర్గమాసురుడు 

బ్రహ్మకి అంతా తెలిసినా ఏమో తెలియనట్లే నటిస్తూ 'వేదాలంటే ఎవరనుకుంటున్నావు? 
సాక్షాత్తూ ఆ జగన్మాత సంకల్ప శక్తిస్వరూపం ఆ శక్తిని బోధనద్వారా స్వీకరించి జ్ఞానాన్ని 
పొందవచ్చునేగానీ, ఆ శక్తికి ఆకృతి కల్పించడమంటే పరాశక్తిని నెత్తిన పెట్టుకోవడమే ఆ 
శక్తిని పరమేశ్వరుడు తప్ప మరెవ్వరూ భరించలేరు పరులు భరించాలని ప్రయత్నిస్తే ఆ శక్తి 
వారికే భారమై వాళ్ల ప్రాణాలను హరిస్తుంది జాగ్రత్త * అని హెచ్చరించాడు 

“ఆ బరువు బాధ్యతలు నావి నీ మాటే యదార్ధమైతే, ఆ పరాశక్తిచేత తప్ప మరెవరిచేతా 
నాకు మరణంలేకుండా వరాన్ని అనుగ్రహించి, వేదాలకి ఆకృతి కల్పించు * అన్నాడు 
దుర్గమాసురుడు 

“తధాస్తు అన్నాడు బ్రహ్మ మరుక్షణం అతడి చతుర్ముఖాలనుండి వేదాలు గంగా ప్రవాహంలా 
ధారాపాతంగా పణవనాదాలతో బహిర్గతమ్మై తాళపత్రాలుగా ఆకృతిదాల్చి బ్రహ్మ హస్తాన్ని 
అలంకరించాయి 

“ఇక నన్ను ఆ పరాశక్తి తప్ప మరెవ్వరూ జయించలేరు బ్రహ్మ ఈ వేదాలను నేను 
అపహరిస్తున్నాను బలవంతుడివైతే నన్నెదిరించి వేదాలను కాపాడుకో ? అంటూ దుర్గమాసురుడు 
బ్రహ్మ చేతిలోవున్న వేదరూప తాళపత్రాలను చేజిక్కించుకుని అట్టహాసంచేస్తూ వెనుతిరిగాడు 
వేదజ్ఞానం దూరమవడంతో బ్రహ్మ నిస్తేజుడై తన లోకానికి చేరుకున్నాడు 

ఆనాటినించీ బ్రహ్మ తన ముఖాలద్వారా మహర్షులకి వేదధర్మాలు బోధించలేకపోయాడు 
అందుచేత యజ్ఞయాగాది వైదిక క్రతువులు ఆగిపోయాయి వాటినించి హవిర్భాగాలు నిలిచి 
పోవడంతో దేవతలు నిస్తేజలయ్యారు 


చచార. ఈ ఏచాదొాచాటా * " 





అలా దేవతలు బలహీనులు కాగానే దుర్గ్షమాసురుడు స్వర్ణలోకంమిద దండెత్తాడు ఇంద్రుడు 
స్వర్గం వదిలిపెట్టి పారిపోయి సత్యలోకంలో తలదాచుకున్నాడు అగ్నీ, వరుణ, వాయువులు 
అసురుడి దెబ్బలకి తాళలేక తలా ఒకదారి పట్టారు ఇతర దేవతా గణాలన్నీ విధిలేక అసురుడికి 
దాసోహమన్నాయి 

ఈ విధంగా వేదాలు అసురాధీనమైనందువల్ల యజ్ఞయాగాదులు జరక్క దురాచారాలు 
వచ్చాయి వాటి ఫలితంగా వర్షమూ, వేదాగ్ని లేక కరువు కాటకాలు ఏర్పడ్డాయి , తపస్సులు 
జరగనందువల్ల దిక్పాలకులు బలహీనులైనందువల్ల నదులూ చెరువులూ బావులూ అడుగంటి 
పోయి, వర్షాలు కురవక, పంటలుపండక, (తాగడానికి ఒక్కచుక్క నీరు కూడా లభించక, 
పశుపక్ష్యాదులతో సహా భూలోవాసులు నూరేళ్లపాటు భయంకరమైన కరువు కాటకాలతో అల్లాడి 
పోయారు మానవులు దుఃఖిస్తున్నా కళ్లల్లోంచి కన్నీరు రాక విలవిల్లాడిపోయారు 

ఇలా నూరేళ్లపాటు జరిగిన అనంతరం ఇంద్రాదిదేవతలూ, మహర్షులూ, బ్రహ్మ సమక్షంలో 
చేరి “ఈ క్షామాన్ని నివారించే ఉపాయం చెప్పమని ' ప్రార్ధించారు 

బ్రహ్మ విచారగస్తుడై “వేదాలను అసురుడు అపహరించడంవల్ల యజ్ఞయాగాదులు 
నిలిచిపోయి వర్షాలు కురవనందువల్ల, ఈ దుర్భర క్షామం ఏర్పడింది వేదాలు తిరిగి మన 
వశమై వైదిక కర్మలు ప్రారంభమైతేగానీ యీ దుర్భిక్షం నివారణ కాదు వేదము అంటే సాక్షాత్తూ 
ఆ ఆదిపరాశక్తే కనుక తరుణోపాయంకోసం ఆమెనే |పార్థిద్దాం ' అని చెప్పి తానూ వారితో 
కలిశాడు అప్పుడందరూ జగన్నాతని ప్రార్ధించారు 

“తల్లీ జగాన్మతా యీ సృష్టికంతటికీ మూలకారిణివి నీవు నీ సంతానం గుక్కెడు 
నీరు కూడా దొరక్కదాహార్తితో తినతిండి లేక ఆహారార్తితో అల్లాడిపోతోంది తల్లీ నీ సంతతిలా 
కడగండ్ల పాలవుతుంటే, మాతృమూర్తివి నువ్వు భరించగలవా? మాతా అనుగ్రహించు 
దీనశరణ్యీ యీ జగత్తుని ఉద్ధరించు నీ కరుణా కటాక్షవీక్షణాలతో మమ్మల్ని 
దయదల్బు జగాలను కాపాడు మమ్ము ఉద్ధరించడానికి నీవు తప్ప వేరు దిక్కు లేరు 
అంటూ హృదయ విదారకంగా ప్రార్ధించారు వారంతా ఆ (ప్రార్థనలను ఆలకించిన జగన్మాత 
చతుర్భుజాలతో చేతుల్లో ధనుర్భాణాలూ, గద, శంఖ, చక్రాలతో వారి ముందు ప్రత్యక్షమైంది 

“చూడు తల్లీ నీ సంతానమైన భూలోకవాసులు ఆకలిదప్పులతో ఎలా అలమటిస్తున్నారో 
నువ్వే చూడు ” అని (ప్రార్ధించారు మునులు, మహర్షులు 

జగన్మాత భూలోకాన్ని వీక్షించింది వముందక్కడ? ఎటుచూసినా కరువు కాటకాలతో 
శుష్కించిపోయిన దేహాలు మాతా, నీరు లభించక చిక్కిశల్యమైపోయిన పశుపక్ష్యాదులు 
వాడి నీరసించిపోయిన మహావృక్షాలు, బీడుబారిన పంటభూములు ఎండిపోయిన బావులు, 
చెరువులు, నదీనదాలు 

“అమ్మా నువ్వు అమ్మలగన్న అమ్మవంటారే అమ్మలకే పెద్దమ్మవంటారే అలాంటి 
అమ్మవి, మా కష్టాలుచూసి నీ గుండె కరగడం లేదా తల్లీ మా దీనావస్థని చూస్తున్నా నీకు 
కన్నీరు రావడం లేదా నువ్వు అమ్మవి మమ్మల్ని యిలా కడగండ్ల పాలుచేస్తావా అమ్మా 
ఎక్కడున్నావు ” అంటూ హృదయవిదారకంగా రోదిస్తున్నారు మానవులు ఆ బిడ్డల దుఃఖాన్ని చూస్తుంటే 
ఆ తల్లి హృదయం [ద్రవించిపోయింది ఆమె నేతాలవెంట కన్నీరు ధారాపాతంగా వర్షించసాగింది 
ఆ కన్నీటినే అమృతజలపానంలా మానవులు తమ గొంతులు తడుపుకోసాగారు 


హూ ఈ డడ 


al 





అంతలో ఆ తల్లి విరాట్‌స్వరూపం ధరించింది ఆమె నేతాల స్థానంలో శతాక్షులు 
అంటే నూరు నేత్రాలు ఆవిర్భవించాయి ఆ నూరు నేత్రాలూ ధారాపాతంగా కన్నీటిని 
వర్షించసాగాయి ఆ విధంగా జగన్మాత తొమ్మిదిరోజులపాటు రాత్రింపగళ్లు వేలాది జలధారలను 
నిరంతరాయంగా కురిపించింది 

ఆ తల్లి కన్నీటిధారలచేత నదీ నదాలూ, చెరువులు, బావులూ, జలాలతోనిండి పరవళ్లు 
తొక్కాయి భూదేవి జలధారలతో తడిసి సస్యశ్యామలమైంది జనుల, పశుపక్ష్యాదుల దాహార్తి 
నివృత్తి అయింది 

జగన్మాత అలా కన్నీటి జలప్రవాహాలను కురిపించడంతో పాటుగా తన అభయహస్తం 
ద్వారా అనేక ఫలములను, శాకములను, ఇతర ఆహారపదార్జాలనూ మానవులకీ, పశుపక్ష్యాదులకి 
అవసరమైన మేతనూ ఆ తొమ్మిదిరోజులూ నిరంతరాయంగా ప్రసాదించింది వాటిని ఆరగించడం 
చేత భూలోకవాసుల ఆకలిబాధ అంతరించింది 

అనంతరం మానవులూ, మునులూ, దేవతలూ తమ గోడు ఆ తల్లికి వినిపించుకుంటూ 
'శతనేత్రాలతో వేలాది అశు అమృతాధారలు కురిపించి మా దాహార్తిని తీర్చిన శతాక్షి శాక 
భక్ష్యాదులతో మా క్షుద్భాధని నివృత్తిచేసిన శాకంబరీ సీ కరుణా కటాక్ష వీక్షణ ధారలతో 
మేము కృతార్థులమయ్యాము జగత్తును ఉద్ధరించిన జగన్మాతా మా ఇక్కట్ల కన్నింటికీ కారకుడు 
దుర్గమాసురుడు వాడు వేదములను అపహరించుకపోవడం చేత వైదిక ధర్మ్శ్మకర్మలు జరుగనందున 
ముల్లోకాలకూ యీ దుస్థితి దాపురించింది తల్లీ నీకు అసాధ్యం అనేదిలేదు నీ అపారశక్తి 
ముందు ఎంతటి రాక్షసుడైనా ఎదిరించి నిలవలేడు దుర్గమాసురుడు అపహరించిన వేదమాతవు 
కూడా నీవే కనుక, ఆ అసురుడిని సంహరించి వేదాలను ([బహ్మస్థానమునకు చేర్చి జగాలను 
ఉద్దరించు ఈ దీనుల ప్రార్థనలను మన్నించి మాకు రక్షణ కల్పించు బిడ్డలను తల్లి తప్ప 
మరెవరు ఆదుకోగలరు? అందుచేత జగన్మాతవైన నిన్నే మేము శరణు వేడుతున్నాము 
పాహిమాం మాతా పాహి పా£ః ” అని మొరబెట్టుకున్నారు 

జనులు, మునులు, దేవతల ప్రార్ధనలకి కరిగి, కనికరించిన ఆ తల్లి అభయ ప్రదానం 
చేస్తూ “బిడ్డలారా మా ప్రార్థనలకి సంతసించాను 'దుర్గము అనగా అభేధ్యమైనది ఎవరిచేతనూ 
జయింపలేనిది కనుక నేను దుర్గనై అవతరించి ఆ దుర్గ్షమాసురుడిని చీల్చిచెండాడి సంహరించి 
వేదాలను యధాస్థానం చేరుస్తాను ధర్మప్రతిష్టాపన, లోకశాంతి ప్రసాదిస్తాను ఇదే మోకు నా 
అభయం ' అని అభయ ప్రదానం చేసింది జగన్మాత జనులు, మునులు, దేవతలూ 
పరమానందంతో ఆ తల్లిని వెనోళ్ల కీర్తించారు 

ఆ వార్త దుర్గమాసురుడికి చేరింది వాడు వేదాలను అపహరించాడుకానీ వేదధర్మ విధులు 
ఒక్కటీ ఆచరించలేదు అందుచేత వేదములు వాడి చెంతనున్నప్పటికీ ఆ వేదజ్ఞాన కకి వాడికి 
అబ్బ లేదు 

వాడు తన మిడిమిడి జ్ఞానంతోనే అహంకరిస్తూ దేవతల రాజధానియైన అమరా._ 
శాశ్వితంగా ఆక్రమించుకోదానికి నూరు అక్షౌహిణుల రాక్షససైన్యంతో స్వర్దంమోదకి దండెత్తాడు 
అక్కడ దేవతాసైన్యాలు రాక్షససైన్యాలను ఎదుర్కొన్నాయి. ఇరుపక్షాలమధ్యా పోరు భీకరంగా 
జరగసాగింది 


న నన. ల 





అయితే పరాశక్తిచేత తప్ప మరెవరి చేతుల్లోనూ చావులేని దుర్గమాసురుడు అమరావతీ 
నగరాన్ని ఆక్రమించుకోడానికి స్వర్గద్వారాలు చేధించి లోపలికి (పవేశించబోయాడు అంతలో 

నిలు అసురాధమా నిలు నిలు ” అంటూ జగన్మాత అంబరాన (ప్రత్యక్షమైంది 
ఆమె కోటిసూర్య ప్రభాసమాన తేజోరూపాన్ని చూసి దుర్గమాసురుడు విస్మయం చెందాడు 

ఓరీ అసురా నిలు నిలు అమరులకు నేను అభయమిచ్చాను నువ్వెంతటి 
పరాక్రమవంతుడివైనా, నా అభయ (పదానమును ధిక్కరించి స్వర్ణపురములో అడుగుపెట్టలేవు 
ఇదిగో ఈ చక్రాయుధమే స్వర్ణదుర్ణమునకు రక్షాకవచం ' అంటూ దేవి చక్రాయుధాన్ని 
ప్రయోగించింది 

ఆ చక్రాయుధం అనంతకాలచక్రమై స్వర్గపురిని తన మధ్యభాగాన యిముడ్చుకుని ప్రచండ 
ప్రళయ భీకరాగ్ని జ్వాలలు విరజిమ్ముతూ స్వర్గపురిచుట్టూ మెరుపువేగంతో గిరగిర తిరుగుతూ, 
నిప్పురవ్వలు విరజిమ్మనాగింది 

ఆ చక్రాయుధ ప్రళయాగ్ని సెగలపొగలను అధిగమించలేక ఒక్క అడుగుకూడా స్వర్గంలోకి 
వెయ్యలేకపోయాడు అసురుడు అయినప్పటికీ వాడు అహంకారంచేత అట్టహాసం చేస్తూ మహా 
మహా బ్రహ్మ ఇంద్రాదిదేవతలే నన్నేమి చెయ్యలేక భీతితో నా ముందు తలలు వంచారు 
శతృభయంకరుడైన యీ దుర్గమానురుడిని జయించడం అబలవి, ఆడదానివి నీ వల్ల 
ఏమవుతుంది? దుగర్గమాసురుడంటే జయింపశక్యముకాని అసురుడని నాపేరు చాటి చెపోంది 
తెల్సా? అన్నాడు పొగరుగా 

జగన్మాత దశదిశలు దద్దరిల్లేలా పెద్దపెట్టున హుంకరించి 'మూర్చా నువ్వు దుర్గముడివైన 
అసురపదంతో నీతి బాహ్యుడవు, కలుషితుడవు అయ్యావు అసుర అను శబ్దమునందే నాశము 
అను అంతరార్ధము చేరివుంది మరి నేనో నీవంటి అసురులను సంహరించు దుర్గను 
జయింప శక్యము కాని దానను నిన్ను సంహరించే నిమిత్తం అవతరిస్తున్న నా దుర్గావతారాన్ని 
చూడరా ' అని గర్జించింది 

మరుక్షణం జగన్మాత విశ్వవిరాట్‌ స్వరూపం అవతరించింది ఆ విరాట్‌ స్వరూపాన్నుండి 
ఫెళఫెళార్భాటాలుచేస్తూ రౌద్రపూరిత వదనంతో, రక్తపానంతో ఎర్రబారిన నాలికతో ఉచ్చ్వాశ 
నిశ్వాసలనుండి సెగలుపొగలు విరజిమ్ముతున్న నాశికతో, రక్తవర్ణ నేత్రాలతో “కాళికా రూపం 
అవతరించింది 

ఆ కాళికాదేవి ఘీంకారగర్దనలకు అసురుడు అదిరిపడుతుండగా, దేవి శరీరంనుండి 
ప్రళయ ప్రభంజన శక్తితో 'తారి అవతారం వెలువడింది ఆ ప్రళయ ప్రభంజన శక్తికి అసురుడు 
గాలికి కదిలే గడ్డి పరకలా వూగిపోయాడు 

అంతలో దేవినుండి భీకర అట్టాహాసాలతో కదంతొక్కుతూ “భైరవి” అవతరించింది 
అసురుడు అలా నిశ్చేష్పుడై చూస్తుండగా శ్రీవిద్య, ఛిన్నమస్త, భువనేశ్వరి, భగళ, ఎడతెగని 
పొగలు విరజిమ్ముతూ ధూమ, దండపాశాయుధంతో త్రిపురసుందరి, మృత్యుదండంతో 
మాతంగిదేవి విరాట్‌ స్వరూపాన్నుండి అవతరించాయి 


హూ. తు mm 





స 
క్‌ 


ఆ దశవతార మూర్తులూ ఒక్కొక్కటిగా జగన్మాత విరాట్‌ స్వరూవానికి ఇరుపక్కలా 
ఆవహించి తమ శక్తులన్నీంటినీ ఆ తల్లికి ధారదత్తం చేస్తూ దశహస్తాలుగా, దశాయుధాలతో 
జగన్మాతని అలంకరించాయి ఆ విధంగా దశహస్తాలతో అవతరించిన దుర్గావతారాన్ని చూసి, 
ఆ ప్రళయ ఉగ్రమూర్తి స్వరూపాన్ని చూస్తూ దుర్గమాసురుడు నిశ్చేష్టుదైపోయాడు 

ఆ దుర్గని అలంకరించిన హస్తాలు మామూలు చేతులుకావు అవి ప్రచండ ప్రళయాగ్ని 
స్వరూప దశయుద్ధ విద్యాశక్తులు 

ఆ హస్తాలని అలంకరించిన ఆయుధాలు మామూలు ఆయుధాలుకావు వేలాది 
దుర్గమాసురులనైనా రెప్పపాటులో సంహరించి చీల్చిచెండాడగల దారుణ మారణాస్తాలు 

ఆవిడ నేత్రాలు కరుణాపూరితాలైన మామూలు నేత్రాలుకావు చెండ్రనిప్పులు చెరుగుతున్న 
కోటిసూర్య తీక్షణ నేత్రాలు 

ఆమెవి మామూలు నాశికాపుటాలు కావు కాలకూట విషపు భుగభుగ సెగల ఉచ్చ్వాస 
నిశ్వాసాలను విరజిమ్ముతున్న అగ్నిపర్వతాగ్రాలు 

ఇక ఆవిడ దంతాలు కొండనైనా నలిపి నుగ్గునుగ్గు చెయ్యగల కరాళ దంష్టాలు ఆవేశ 
కావేశాలతో బయటికీ లోపలికీ అమితవేగంతో సాగుతున్న ఆమె నాలుక, బుసలు కొడుతున్న 
కాలసర్ప విజ్బంభణ 

అట్టి రౌద్ర, ఉగ్ర, రోషపూరిత దుర్గావతారాన్ని చూస్తూ అసురుడు మతిచలించిన వాడిలా 
“ఇది ఆడదికాదు మహాశక్తి అసురులారా యీ ఆదిశక్తిని తుదముట్టించండి ” అని అరుస్తూ 
ఓండ్ర పెట్టాడు అసురసైన్యం దుర్గమోదకి బాణాలూ, ఖడ్గాలూ, గదలూ, శూలాలూ తదితర 
మారణాయుధాలు మూకుమ్మడిగా ప్రయోగించింది 

రయ్‌ ఎవడ్రా అభేధ్యమైన దుర్గను జయించగల వాడెవడ్రా ' గర్జిస్తూ దశదిశలూ 
దద్దరిల్లేలా ప్రళయాట్టహాసం చేసింది దుర్గాదేవి ఆ క్షణమే ఆమె నేత్రాలనుండి జ్వలించిన 
అగ్ని జ్వాలలు తాకి కొందరు అసురులు భగ్గున మండి బూడిదైపోగా ఆమె నాసికలనుండి 
వెలువడిన సెగల భుగభుగల వేడికి మరికొందరు మాడి మసైపోయారు మరికొందరు 
కాలసర్పము వంటి ఆమె నాలికా విషాగ్నికీలలకు ఆహుతికాగా ఇంకొందరు ఆ నాలికపై 
నుండి పైకెగసి ఆమెనోటి దంతాల మధ్య పటపట నలిగి నజ్జు నజ్జుగా నాశనమైపోయారు 

అలా అసురసైన్యమంతా ఆహుతి అయిపోతూంటే దుర్గ్షమాసురుడు భరించలేక “ఓసీ 
చూడు, నిన్నేం చేస్తానో * అని అరుస్తూ ఆమెపైకి లంఘించబోయాడు అంతలో 

రేయ్‌ ' భీకర గాండ్రింపుతో దుర్గ తనవామపాదాన్ని ఎత్తి అసురుడిని నేలకూల్చి పాదంతో 
వాడిని అదిమి పట్టింది ఆ పాద ఘట్టనకి తాళలేక అసురుడు దిక్కుతోచక ప్రాణభయంతో 
విలవిలాడుతుండగా కాళికా శక్తిరూపయైన (త్రిశూలం దుర్గామాతయొక్క కాళికాహస్తమందు 
తళుక్కున ప్రత్యక్షమైంది 

దుర్గమాసురుడు భయభాంతుడై దేవిపాదం కిందనించి తప్పించుకోలేక పెనుగులాడు 
తుండగా కాళికాహస్తము నలంకరించిన త్రిశూలము అగ్నిసెగలు విరజిమ్ముతూ అసురుడి 
గుండెను చీల్చి పారేసింది వాడి గుండెలనుండి ప్రవాహంలా పెల్లుబికిన రక్తధారలను దుర్గనాలిక 
చుక్క మిగలకుండా ఆస్వాదించి త్రాగేసింది అంతటితో దుర్గమాసురుడు అంతమయ్యాడు 
వాడివద్ద నున్న తాళపత్రరూప వేదాలు దుర్గామాత హస్తాన్ని అలంకరించాయి 


Frame. టీ నూ 


దుర్ద్షమాసురుడిని సంహరించిన దుర్గాదేవిమోద అమరులు అంతరిక్షంనుండి పుష్పవర్షం 
కురిపించారు జయజయధ్వనులు చేశారు అసురసంహారం కోసం ధరించిన ఆ ఉగరూపాన్ని 
శాంతింపచెయ్యడానికి బ్రహ్మాది దేవతలూ, మునులూ, మానవులు దుర్గాదేవిని అనేకానేక 
స్తోతములతో స్తుతించారు అప్పుడు దుర్గాదేవి శాంతించి తన ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకుని 
చతుర్భుజాలతో, ప్రసన్న మందహాస వదనంతో జగన్మాతగా అవతరించి వేదాలను బ్రహ్మదేవునికి 
అప్పగించింది ఆనాటినించే చతుర్ముఖుడి చేతిలో వేదాలు సాకారంగా దర్శనమిస్తున్నాయి 

అప్పుడు దుర్గాదేవి త్రిలోకాలవాసులకూ మరోసారి అభయమిస్తూ 'వేద ధర్మహితమైన 
జ్ఞానబుద్ధిచేత నన్ను ప్రార్థించినవారికి దుర్గగా ప్రత్యక్షమై అభయమిచ్చి ఆదుకుంటాను 
అనుగ్రహించి వరాలు ప్రసాదిస్తాను అజ్ఞానాంధకారంతో విర్రవీగుతూ అసురప్రవృత్తితో 
చెలరేగుతూ లోకకంరకులుగా మారిన వారిని దసహస్త స్వరూప అపర దుర్గాదేవిగా మారి 
దండించి లోకాలనూ సంరక్షిస్తాను వృద్ధీనాదే క్షయమూ నాదే ఇదే ఈ దుర్గావతార 
మహాత్మ్యం ఈ సత్యాన్ని ఎల్లవేళలా (గ్రహించి సత్య, ధర్మ, శాంతి, (పేమ, అహింసా మార్గాలను 
పాటిస్తూ ఆయురారోగ్య సౌభాగ్యాలతో, సుఖశాంతులతో వర్దిల్లండి *” అని సర్వులనూ 
ఆశీర్వదించింది 

'శతాక్షీమాతకీ జై శాకంబరీ మాతకీ జై దుర్జామాతకీ జై జగన్మాత ఆదిపరాశక్తికీ 
జై ’ అంటూ త్రిలోక వాసులూ జయజయ ధ్వానాలు చేశారు అంబ అందరినీ మరోమారు 
ఆశీర్వదిస్తూ అంతర్జానమైంది 

ముగురమ్మల్లో ఒకరైన దుర్గమ్మ అవతార గాధ ఇది ఈ ఉదంతం యావత్తూ వ్యాణ 
భగవానుడి దేవీ పురాణంలో అక్షరబద్ధం చెయ్యబడింది 

జగన్మాత అంశయే యీ దుర్గ ఆ తల్లి మరో అంశగా సరస్వతీ దేవిగా బ్రహ్మవాక్కునందు 
నివశిస్తుంది ఆవిడ లోకసంరక్షణకు మరే రూపంలో అవతరించిందో, ఆగాధ, దేవీ పురాణంలో 
యీ విధంగా వుంది 


సరస్వతీ అవతారం - శుంభు, నిశుంభుల సంహారం 


ఒకప్పుడు పాతాళలోకాన్ని శుంభు, నిశుంభులను రాక్షస సోదరులు పాలించేవారు 
వారిద్దరూ ఘోరతపస్సు చేసి అనేక మహిమాన్వితములైన అణిమాణిక్యాది సిద్ధశక్తులను 
సంపాదించారు ఆ బలదర్పంతో వారు ఆ పాతాళ రాజ్యాలన్నింటినీ జయించి తమ పాదాక్రాంతం 
చేసుకున్నారు పాతాళలోకం యావత్తూవారి ఆధీనంలోకి రాగానేవారు మరింత విజృంభించి 
అమరుల రాజధానియైన అమరావతిమోద దండెత్తారు ఆ రాక్షస సోదరులు అమిత 
బలపరాక్రమవంతులనీ, దేవగణాలతో ఎదిరించి వారిని జయించడం సాధ్యంకాదని గ్రహించిన 
ఇంద్రాదిదేవతలు స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు కొన్ని దేవగణాలు రాక్షస సైన్యాలన. 
ఎదిదించాయిగానీ, వారిని జయించలేక తలో దిక్కూ పారిపోయాయి అమరావతి దైత్యుల 
వశమెంది 


గాడా ఈ దాతా డాణా 





శీ బాలాత్రిపుర సుందరీ దేవి 


స. బాటకు. 


టు 
ro i ANSE శ 
ల రలు SAR fers థు 





“ఎక్కడరా, రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమలు? ఆ అప్పరసాంగనలను చెరపట్టి తక్షణం 
మన పాతాళలోకానికి తరలించండి * అని ఆజ్ఞాపించాడు శుంభుడు 

నిశుంభుడు కల్పించుకుని “అన్నా ఆ కామధేనువు, కల్పవృక్షం, ఐరావతములను కూడా 
మన రాజధానికి తరలించేస్తే, ఈ స్వర్గం బోసిపోయి స్మశానంలా అవుతుంది అదే కదా మన 
బలపరాక్రమాలకి దర్పణం ” అన్నాడు 

“అలా, సరిపెట్టుకుంటే మిరు అసమర్జ్భులైనట్లే ' అంటూ ప్రత్యక్షమయ్యాడు నారదుడు 

శుంభుడు అతడివైపు తీక్షణంగా చూస్తూ నారదా నీ మాయమాటలతో మమ్మల్ని 
మోసం చెయ్యాలని చూస్తూన్నావా?” గద్దించాడు 

'మోసం కాదయ్యా బాబూ, మాయ ఆ మాయ కమ్మినవారు మీలాగే చిన్నచిన్న 
ప్రయోజనాలకీ, ప్రలోభాలకీ లొంగిపోతారు ఆ మాయని వదిలించుకోమని చెబుతున్నా! నన్నాడు 
నారదుడు 

“అంటే 7? రెట్టించాడు నిశుంభుడు 

నారదుడు నవ్వి 'అప్పరసలతోపాటు మారు కోరుకున్నవన్నీ మిరు తీసుకుని మా దారిన 
మారు పోతారు కొద్దికాలం యీ అమరావతి పాలకుడు లేక స్వశానంగా మారవచ్చు కానీ, 
మళ్లీ అమరులు రాకపోరు ఇంద్రుడు సింహాసనాన్ని అధిష్టించకపోడు గదా?” అన్నాడు 

'వాడా, పిరికిపందలా మాకంటపడే ధైర్యంకూడా లేక పారిపోయిన ఆ దేవేంద్రుడా? 
వాడికి అంత ధైర్యమా?” అన్నాడు శుంభుడు గర్వంగా 

ధైర్యం అతడిడి కాదయ్యా, అతడికీ దేవతలకీ ఢైర్యాన్నీ ఇస్తున్న యజ్ఞా హవిర్భావానిది 
ఆ శక్తి యజ్ఞాయాగాదులచేత లభించే హవిస్సుచేతనే దేవతలు అమరులయ్యారు మాయకమ్మడం 
చేత మారు యీ యధార్దాన్ని గ్రహించలేక తైతకృలాడే అప్పరసలతో, ఆ తెల్ల ఏనుగు, కామధేనువూ, 
కల్పవృక్షాలతో సరి పెట్టుకుని ఓహోయని పొంగిపోతున్నారు ” అని ఎత్తిపొడిచాడు నారదుడు 

“అయితే, ఇకనించి యజ్ఞయాగాదులచేత లభించే హవిర్భాగం యావత్తూ మా 
దైత్యసోదరులకే చెందాలి సోదరా నిశుంభా! తక్షణం మా శాసనాన్ని ముల్లోకాల్లో ప్రకటించు 
యజ్ఞ హవిస్సును మనకి యివ్వడానికి నిరాకరించిన మునులు, మహర్షులను దండించండి 
అట్టి యజ్ఞయాగాలను ధ్వంసం చెయ్యండి ఆ హవిస్సు మనకి చెందకపోయినా ఫర్వాలేదు 
ఆ దేవతలకి మాత్రం చెందకూడదు ఇది మా ఆజ్ఞ అని శుంభుడు ప్రకటించి “'ఏమంటావన్నట్లు?”” 
నారదుడివైపు చూశాడు 

'భలీ భళీ తెలివంటే అలా వుండాలి ' అని ప్రశంసించాడు నారదుడు 

శుంభుడు గర్వంగా మాసం మెలివేశాడు నిశుంభుడునవ్వి “అన్నట్లు నారదా, ఇందాక 
మాయ అన్నావు ఆ మాయ ఎవరు? ఎక్కడుంటుంది?” అడిగాడు అనుమానంగా 

మాయా అబ్బో ఆ మహామాయ గురించి తెల్సుకోవడం బ్రహ్మ విష్ణువులకే సాధ్యం 
కాదు అయినా నేను త్రిలోకసంచారిని కదా నా లోకసంచారంలో ఎక్కడైనా ఆ మహామాయ 
కన్పిస్తే ఆఘమేఘాలమోదవచ్చి వివరాలు మో చెవినవేస్తా సరేనా?” అని చెప్పి అదృశ్యమై 
పోయాడు నారదుడు 

ఇక శుంభు నిశుంభుల శాసనం ముల్లోకాల్లోనూ ప్రకటించబడింది దేవతలకిచెందే 


RRR, ఈ 





హవిర్భాగాలను దైత్యులకి యివ్వడానికీ, వారి పేరిట యజ్ఞయాగాలు జరపడానికి మునులు, 
మహర్షులు నిరాకరించారు అలాంటి వారందరినీ రాక్షసులు అనేక విధాల హింసించారు 
యజ్ఞ వాటికలను ధ్వంసం చేశారు యజ్ఞకుండాల్లో రక్తమూ, మధువూ కుండలతో కుమ్మరించి 
వాటిని అపవిత్రం చేశారు లోకాలన్నీ రాక్షసుల హింసాకాండకి తల్లడిల్లిపోతూ హాహాకారాలు 
చేశాయి 

అలాంటి సమయంలో నారదుడు,ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకుని హిమవత్పర్వతాలకి వెళ్లాడు 
అక్కడ పరమేశ్వరునితో కల్సి అదృశ్యరూపంలో నివశిస్తున్న జగన్మాతని స్మరిస్తూ అందరూ 
(ప్రార్థించారు వారిమొరలాలకించి జగన్మాత సింహవాహినియై ప్రత్యక్షమైంది 

“అమ్మా ఈ సృష్టి సమస్తం నీ సంకల్పానుసారం చరిస్తోంది నీకు తెలియనిదేముంది?” 
అన్నాడు నారదుడు నిష్టూరంగా, “శుంభు నిశుంభులను రాక్షసులను సృష్టించిందికూడా ఆవిడేకదా” 
అన్న అంతరార్థం ధ్వనించేలా 

జగన్మాత నవ్వి నాయనా, యీ సృష్టి జీవులన్నీ నా సంకల్ప ప్రభావంచేతనే జన్మిస్తున్నాయి 
గానీ, మరే జీవికిలేని విధంగా దేవతలకూ, మానవులకూ, దానవులకూ స్వయంగా ఆలోచించి 
యుక్తాయుక్త విచక్షణ చేసుకునే బుద్ధీ, జ్ఞానాలను ప్రసాదించాను ధర్మాన్ని గుర్తించి ఆచరించే 
స్వేచ్చనిచ్చాను మరికొందరు జీవులు బుద్దీజ్ఞానాలను వక్రమార్గం పట్టించుకుని, ధర్మవిరుద్దంగా 
ప్రవర్తిస్తే అది నా తప్పా? అద్భుతమైనా మితిమారి సేవించినా, ఆలశ్యంగా సేవించినా అది 
విష తుల్యమవుతుంది కదా! అయినా, ఇలా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ లోకకంరకులుగా 
తయారైన వారిని నేను దండించి, సంహరిస్తున్నాను కదా?” అంది 

నారదుడు సిగ్గుపడి “అమ్మా, నా అజ్ఞానాన్ని మన్నించు ” అని ప్రార్ధించాడు 

'అజ్ఞానాన్నే మాయ అంటారు నాయనా ఆ మాయా స్వరూపాన్ని కూడా నేనే 
కావాలంటే చూడు '” అని నవ్వింది జగన్మాత 

మరుక్షణం జగన్మాత దేహమునుండి ధవళకాంతులు విరజిమ్ముతూ అంశారూపం 
ప్రత్యక్షమైంది ఆ ధవళ స్వరూపిణి తెల్లనిదుస్తులు ధరించి ఒకచేత అక్షరమాలనూ, మరొకచేత 
వీణనూ, కమలంమిద ఆశీనురాలై అద్భుతమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది ఆమెని తన 
మాతృమూర్తి సరస్వతీదేవిగా గుర్తించిన నారదుడూ, ఇంద్రాదులూ చేతులు జోడించి భక్తి 
ప్రపత్తులతో నమస్కరించారు 

సరస్వతి పాలనురుగులాంటి మందహాసంచేసి నాయనా  వేదజ్ఞానంచేతా, ఆత్మజ్ఞానం 
చేతా నన్ను తెల్సుకున్నవారికి నేను కోరినవిద్యలు ప్రసాదించే సరస్వతిని అజ్ఞానంచేత నన్ను 
తిరస్కరించి, దూషించే వారికి వారి అజ్ఞానరూపమైన మహామాయని నేనే మహామాయ 
ఉనికి తెల్సుకుంటానని శుంభు నిశుంభులకు వూ ఎ) కదా వెళ్లి చెప్పు” అంది 

“అర్ధమైంది తల్లీ నీ మాయీనాటకంలో నన్ను సూత్రధారిని ఎందుకుచేశావో ఇప్పుడు 
అర్ధమైంది * అన్నాడు నారదుడు మరోసారి భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తూ జగన్మాత 
మందహాసం చేసి అంతర్జానమైంది 





అంశమని తెల్సికూడా, నా అజ్ఞానంచేత ఇంతకాలం నువ్వు నాకేతల్లివని భావించి గర్వంతో 
విర్రవీగాను కానీ చదువుల తల్లివైన నువ్వు సమస్తలోకాలకీ తల్లివేనన్న సత్యాన్ని ఇప్పుడు 
(గ్రహించాను నా అపరాధాన్ని క్షమించుఅని ప్రార్ధించాడు 

వాణి మందహాసంచేసి “మళ్లీ మాయలో పడుతున్నావా నారదా ఇప్పుడా మాయా 
ప్రభావానికి చిక్కవలసింది ఆ దైత్యసోదరులూ, వారి అనుచరులూ ' అని హెచ్చరించింది 

“అర్ధమైంది తల్లీ అర్దమైంది ' అని నారదుడు పాతాళానికి బయల్దేరాడు 

పాతాళరాజ్యంలో అప్సరసల నృత్యగానాలతో వినోదం పొందుతున్న దైత్యసోదరులు, 
నారదుని రాకతో వాటిని తాత్కాలికంగా విరమించి, 'నారదా, ఎక్కడ మా ఇంద్రాది దేవతలు?” 
అని అడిగారు హేళనగా 

నారదుడు నవ్వి వారికేం వారు క్షేమంగా వున్నారు మహామాయ రక్షణలో ' అన్నాడు నర్మ గర్భంగా 

శుంభుడు ఉలిక్కిపడి ' మహామాయా? ఆడదేనా?” అన్నాడు 

'అందగత్తేనా?” రెట్టించాడు నిశుంభుడు 

“ఆడదీ, అందగత్తె కాదు అలాంటి అందగెత్తని నా జన్మలో మరొకరిని చూడలేదయ్యా 
బాబూ ఈ రంభా ఊర్వశీ మేనకా తిలోత్తమలు ఆమె కాలిగోటికి సరితూగరనుకో ఆవిడ 
భువనైక జగన్మోహిని * అన్నాడు నారదుడు 

అయితే అలాంటి జగన్మోహిని పొందు మాక్కావాలి మా బలపరాక్రమాలచేత నయానో, 
భయాన్నో ఆ ఆడదాన్ని మా సొంతం చేసుకుంటాం ఎక్కడుంది నారదా, ఆ మాయా 
జగన్మోహిని?” అడిగాడు శుంభుడు 

“హిమాలయా పర్వత (శ్రేణుల్లో కమలపుష్పంమోద తెల్లటి వస్త్రాలతో ధవళరూపిణిలా 
మెరిసిపోతోందనుకో ”, అని ఊరించాడు నారదుడు 

నిశుంభుడు ఆ మాటలకే కామోద్రేకుడై 'చండాముండులారా ” అంటూ ఒక్కపొలికేక 
పెట్టాడు మరుక్షణం చండ, ముండులు త ఇద్దరు రాక్షసులు వారి ముందు ప్రత్యక్షమయ్యారు 

'హమాలయ పర్వతాలలో తెల్లటి దుస్తులు ధరించి కమలంమోద నివశిస్తున్న జగన్నోహినిని 
కనిపెట్టండి. ఆమెకి మా సోదరుల బలపరాక్రమాలు వివరించి నయానో, భయానో మా దాన్ని 
చేసి తీసుకురండి పొగరుతో తిరస్మరించిందో బలాత్మారంగా బంధించి యీడ్చుక్పురండి మన 
దర్పానికి తగ్గట్టు తగినంత రాక్షాస బలగాన్ని మో వెంట తీసుకువెళ్లండి * అని ఆజ్ఞాపించాడు శుంభుడు 

“అదీ పౌరుషం అంటే దానవ చక్రవర్తి అంటే యింత దర్చంగా వుండాలి మరి నాకు 
శెలవు ' అని అంతర్జానమైపోయాడు నారదుడు 

శుంభుడి ఆజ్ఞానుసారం చండుడు, ముండుడు రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని 
హిమాలయాలకు వెళ్లారు ఆ పర్వతశ్రేణులలో మహామాయ ఎక్కడున్నదో వారు కనిపెట్టలేక 
తమ సహచరుడైన ధూమలోచనుడితో 'ఈ పర్వతాలలోని మంచుచేత మా రక్త నాళములు 
గడ్డకడుతున్నాయి మేము కొంచెం విశ్రాంతి తీసుకుని రక్తపానంచేసి మా రక్త నాళాలను 
ఉత్తేజితం చేసుకుంటాము ఈలోగా నీవువెళ్లి ఆ మోహిని జాడ కనిపెట్టి ఆమె మనతో రావడానికి 
నిరాకరిస్తే బంధించు ” అని ఆజ్ఞాపించారు 

ధూమ్రలోచనుడు తన కళ్లవెంట నిప్పులు, పొగ ధారాపాతంగా కురిపిస్తూ మంచును 


వదద ఈ డన 





కరిగిస్తూ దారి చేసుకుని ముందుకు వెళ్లాడు వాడివెంట అరవైవేలమంది రాక్షసభటులు 
అనుసరించారు 

చండాముండులు తమ వెంటతెచ్చిన అశ్వాలు, గజాలని చంపి వాటిరక్తాన్ని త్రాగుతూ 
విశ్రాంతి పొందసాగారు (చండాముండులు రెండువైపులా తలలున్న రక్తపింజం అను సర్పములా 
ఏక శరీరులని కూడా అంటారు) 

ధూ(మలోచనుడు కైలాసశిఖర (ప్రాంతాన్ని సమీపించి, అక్కడ కమలవాసినియై, 
అష్టబాహువులతో ధవళకాంతులతో విరాజిల్లుతున్న మహామాయని చూశాడు ఆమెని సమీపించి 
“సుందరీ నారదుడు చెప్పిన దానికంటే మిన్నగా వున్నది నీ సౌందర్యము ఇంతటి సౌందర్యంతో 
విరాజిల్లే నువ్వు యీ మంచుపర్వతాల్లో ఎలా సుఖపడతావు? మా దానవ చక్రవర్తులు శుంభు 
నిశుంభులు నీ పొందు కోరుతున్నారు వారి కోర్మెతీర్చి స్వర్గ సుఖాలను అనుభవించు మా వెంటరా అన్నాడు 

మాయాస్వరూపిణి అయిన సరస్వతి మందహాసంచేసి “ఓరి అజ్ఞానీ నేనెవరినను 
కుంటున్నావు? ఈ ముల్లోకాలకూ సృష్టికర్త ఎవరో అతడి పొందుకోసం అవతరించినదాన్ని 
ఆతడికి తప్ప అన్యులకు తల్లిని ఈ కృతయుగాంతము సమాపిస్తుండడంచేత ధర్మము అడుగంటి 
తల్లిని కామించే చెడ్డబుద్దులు మా అసురులకు కలుగుతున్నాయి సద్భుద్ధి కలిగి మర్యాదగా 
మా పాతాళలోకానికి వెళ్లి ఇకనైనా ధర్మ ప్రవర్తనులై సంచరించండి లేదా మో బూడిదకుప్పలు 
యీ హిమసమూహాల్లో కల్సి కరిగిపోతాయి జా(గత్తి అని హెచ్చరించింది 

ధూమలోచనుడు ఆ మాటలకి మండిపడుతూ 'ఆడదానివనీ, అందగత్తెవనీ ఆలోచిస్తుంటే, 
ఏవిటే, ఒళ్లు పొగరెక్కి వాగుతున్నావు? నా కంటి మంటలతో యిప్పుడే నిన్ను కాల్చి భస్మం 
చేస్తా చూడు ” అని హుంకరిస్తూ కళ్లల్లోంచి నిప్పులూ పొగలు కురిపిస్తూ మహామాయ మిదకి 
లంఘించబోయాడు 

ఓరోరీ నిలు నిలు ” గర్జించింది సరస్వతి మరుక్షణం ఆమె సింహవాహినియై 
ఆదిశక్తిగా రూపు దాల్చింది ఆమె వాహనమైన సింహరాజము దిశలు దద్దరిల్లేలా భయంకరంగా 
గాండ్రు గాండ్రుమని గర్జిస్తుంటే ఆ సింహగర్టనలకు రాక్షసభటుల గుండెలు భయ ప్రకంపనలతో 
విలవిల్లాడిపోయాయి 

అంతటి భయంకరమైన సింహరాజాన్ని వాళ్లు అంతకు ముందెప్పుడూ చూసివుండలేదు 
ధూమలోచనుడు కూడా ఆ దేవీస్వరూపాన్ని చూసి క్షణంపాటు తత్తరిల్లి, మరుక్షణమే తేరుకుంటూ 
'సింహాలూ, ఏనుగుల రక్తపానంతో మదించిన వాళ్లం నిన్నూ నీ సింహాన్ని ఒక్క క్షణంలో నా 
కంటి మంటలతో కాల్చి బూడిద చేస్తాను, చూడవే ” అని అరుస్తూ జగన్మాతమోదకి ఉరకబోయాడు 

మరుక్షణం 'హూం6 ’ అంటూ ఒక్కసారి హుంకరించింది దేవి ఆమె హుంకారంలోనించి 
పుట్టిన అగ్నిజ్వాలకి ధూమలోచనుడు నిలువునా కాలి బూడిదైపోయాడు 

అదేక్షణంలో దేవీవాహనమైన సింహరాజం పెద్దగా గాండ్రిస్తూ అసుర భటులమిదకి 
లంఘించి దొరికిన వారిని దొరికినట్టు కొరికి చంపి చీల్చి చెండాడసాగింది ఆ సింహరాజం 
బారినుండి తప్పించుకున్న అతికొద్దిమంది రాక్షసులు పారిపోయి రక్తబీజులైన చండాముండులకు 
జరిగిన విషయాన్ని విన్నవించారు 


ఆ వార్తవిన్న చండాముండులు మండిపడుతూ 'చీఛీ, మూర్చుల్లారా సింహాలను సెతం 


రరర తా డూ 


అవలీలగా చంపి వాటి రక్తం త్రాగుతుండటంచేత మాకు రక్త బీజులనే పేరు వచ్చింది అలాంటి 
మా భటులైన మీరు ఒక సింహానికి ఒక ఆడదానికీ జడిసి పారిపోయి వస్తారా? వాటి సంగతి 
మేము చూస్తాం” అని హుంకరిస్తూ వాళ్లిద్దరూ తమ సైన్యాన్ని వెంటబెట్టుకుని కైలాస పర్వత 
ప్రాంతానికి చేరుకున్నారు అక్కడ వారికి సింహవాహనంమోద దేవి కనిపించింది ఆమె 
అష్టబాహువులతో ఆయుధాలను ధరించివున్నా ఆమె సౌందర్యం వాళ్లని మంత్రముగ్దులను 
గావించింది 

'దేవీ, సింహంమిద కూర్చుంటేనే నువ్వింత సౌందర్యంతో ప్రకాశిస్తున్నావే మరి మా 
దైత్యసింహాలు శుంభునిశుంభలుల అంకపీరం మిద కూర్చుంటే మరెంతటి సౌందర్యంతో 
శోభిస్తావో ఒక్కసారి ఆలోచించుకో మర్యాదగా మా మాటవిని మా 'వెంటరా మా దానవ 
చక్రవర్తుల పొందుకోరి సుఖించు ” అన్నాడు చండుడు 

జగన్మాత వారిపైపు ఆగ్రహంగా చూస్తూ ఓరీ మృత్యువు పొందుకోరి వచ్చారు కాబట్టే 
మో నోటివెంట యిలాంటి ప్రగల్భాలు వస్తున్నాయి మా ధూమలోచనుడికి ఏ గతి పట్టిందో 
మోరే ఆలోచించుకుని వెనుతిరిగిపొండి * అని హెచ్చరించింది రౌద్రపూరితస్వరంతో 

“ఆహో చండా ఇది మాటలతో లొంగే ఆడది కాదు దీన్ని పట్టి బలాత్మారంగా యీడ్నుకు 
వెళ్లాల్సిందే ’ అంటున్నాడు ముండుడు అహంకారంతో 

వారి మాటలు పూర్తిగాకముందే వాడి దూషణ వాక్యాన్ని భరించలేనట్లు దేవి పెద్దపెట్టున 
హుంకరించి ఓరీ ఈ క్షణంతో నీ ఆయువు చెల్లు ' అని గర్జిస్తూ చక్రాయుధాన్ని విసిరింది 

మరుక్షణం ఆ చక్రాయుధం మెరుపు మెరుస్తున్నట్లు గిర్రుగిర్రున తిరుగుతూ దూసుకువెళ్లి 
రెప్పలో ముండుడి కంరాన్ని ఖండించింది వాడి శిరస్సు తెగి మొండెంనించి వేరై బంతిలా 
పైకెగిరింది వాడి మొండెంలోనుండి ఉవ్వెత్తున పైకెగసిన రక్తధారని జగన్మాత నాలిక చాచి 
బొట్టు నేలరాలకుండా క్షణంలో పీల్చిపారేసింది వాడిమొండెమూ, పైకెగిరిన శిరస్సూ ఒకేసారి 
నేలకూలి దేవి కంటినొంచి తీక్షణంగా వెలువడిన ఒక కిరణజ్వాలకి భగ్గునమండి బూడిదై పోయాయి 

ఆ హటాత్పరిణామానికి నివ్వెరపోయాడు చండుడు మరుక్షణమే తెప్పరిల్లి 'ఓసీ సుందరివి 
కదా అని కనికరిస్తే ఎంత పనిచేశావే ఇహ నిన్ను వదలనుగాక వదలను ' అని గాండ్రిస్తూ 
ఆమె మిదకి శరపరంపరగా బాణాలు ప్రయోగించాడు ఆ బాణాలన్నీ దేవిని తాకకముందే 
ఆమెకంటి మంటలకి బూడిదైపోయాయి 

చుండుడు ఆగ్రహంతో ఖడ్డాన్ని దూసి ఓసీ యీ ఖడ్గ ప్రహారంతో నీ పని సరి * అని 
గర్జిస్తూ కవాట లంఘించాడు 

అలా తన మిదకి లంఘించిన చండుడిని దేవి ఒకచేత ఒడిసిపట్టుకుని మరోచేతిలో 
ప్రత్యక్షమైన ఛురికతో వాడి కంరములో పొడిచి ఆ కంరనాళములోంచి ఉవ్వెత్తున పైకెగసిన 
వాడి రక్తాన్ని తన నాలికతో పూర్తిగా పీల్చిపారేసింది 

రక్తహీనుడైన ఆ రక్తబీజ చండుడు ప్రాణాలు కోల్పోయి వాడి నిద్దీవ కళేబరం దేవి చేతిలోంచి 
నేలరాలుతూ మధ్యలోనే ఆమె నేత్రాగ్ని జ్వాలలకి భగ్గునమండి బూడిదైపోయింది ఆ నేత్రాగ్ని 
జ్వాల దావాగ్నిలా చెలరేగి వ్యాపించి రెప్పపాటులో అక్కడున్న రాక్షసులనందర్నీ మాడ్చి మసిచేసి పారేసింది 

ఆ వార్త ఒక భటుడిద్వారా శుంభునిశుంభులకి చేరింది నిశుంభుడు ఆగ్రహంతో 


రూటు ఈ డన 





వూగిపోతూ “అన్నా అది మామూలు ఆడదిలా తోచడంలేదు మన దైత్యకులాన్ని 
మట్టుబెట్టడానికి అవతరించిన మహమ్మారిలా వుంది ' అన్నాడు 

“అయినా ఆడదీ, సౌందర్యరాశిగదా దాని సౌందర్యాన్ని అనుభవించకుండా 
వదిలేస్తామా?” అన్నాడు శుంభుడు కామప్రకోపంతో 

“అయితే నేనేవెళ్లి దాన్ని బలాత్మరించి మన రాజ్యానికి యీడ్బుకొస్తాను ' అంటూ నిశుంభుడు 
అనేక శస్తాస్తాలను ధరించి అశేష రాక్షస సైన్యాన్ని వెంటబెట్టుకుని కైలాసపర్వత ప్రాంతానికి 
చేరుకున్నాడు అక్కడ సింహరాజ వాహనంమిద అపురూప సౌందర్యంతో భువనమోహినిలా 
కన్పించిన దేవిని చూడగానే వాడికి కామంతో కళ్లకి పొరలు కమ్మాయి 

“ఆహో ఏమి నీ సౌందర్యం ఇంతటి సుకుమారివైన నీకు భయంకరాకృతి కలిగిన 
యీ సింహరాజంకంటే మా అన్నదమ్ముల అంకపీరాలే సురక్షితమైనవి కోమలమైన నీ 
హస్తాలు ఆయుధాలు ధరించి కమిలిపోవడంకంటే మా సోదరుల వలపు కౌగిళ్లల్లో పరవశించి 
సుఖించడమే మేలు సుందరీ ఈ అవకాశాన్ని జారవిడవకు మృత్యువాతపడకు మమ్ము 
అనుగ్రహించి మా పొందుతో స్వర్గసుఖాలు అనుభవించు రా 'అన్నాడు మదోన్మత్తుడైన 
నిశుంభుడు 

దేవి అట్టహాసంచేసి 'కామాంధకారంతో తల్లిపొందునే ఆశిస్తున్న మూర్చా నీకు చేటుకాలం 
దాపురించబట్టే వదురుతున్నావు మృత్యువునైన నాకే మృత్యువా ? నేటితో నీ ఆయువు 
మూడిందిరా ” అని గర్జించింది 

నిశుంభుడు రెచ్చిపోతూ చూపించవే నీ (పతాపం ” అంటూ అనేక మారణాస్తాలను 
తన రాక్షస విద్యతో ఒకేసారి దేవిమోదకి ప్రయోగించాడు 

దేవి ఒక్కసారిగా విరాట్‌విశ్వరూపాన్ని ధరించి ఆ మారణాగస్తాలన్నింటిని క్షణంలో బుగ్గి 
చేసింది 

దేవి విరాట్‌స్వరూపాన్ని చూస్తూనిశ్చేష్టుదైన నిశుంభుడు “నువ్వు సౌందర్యరాశివికావే 
మహమ్మారివి దైత్యవంశనాశినివి నిన్ను నా స్వీయ రాక్షస మాయాశక్తితో నిర్దించి నీ మృత 
దేహాన్ని ' అంటున్నాడు పేట్రేగిపోతూ 

వాడి ప్రేలాపనలు పూర్తిగాకముందు 'దూర్తా ఇదే ఈ శక్తి పాశంతో నీ ఆయువు 
చెల్లు ” అంటూ శక్తిపాశాన్ని ప్రయోగించింది దేవి ఆ శక్తిపాశం కాలసర్చంలా బుసలు 
కొడుతూ, చెండ నిప్పులు కక్కుతూ వాయువేగంతో దూసుకువచ్చి నిశుంభుడి గుండెల్లోకి 
దూసుకుపోయింది మరుక్షణం వాడి బూడిద కూడా మిగలకుండా శక్తిపాశానికి ఆహుతి 
అయిపోయాడు 

ఆ అసురునితో శాంతించని శక్తిపాశం ఆకలి ఆకలి ఆహారం ఆహారం ' అనీ 
పెడబొబ్బలు పెడుతూ చండప్రచండంగా వ్యాపించి రాక్షససైన్యాన్నంతటినీ రెప్పపాటులో ఆహుతి 
చేసుకుంది వారు ఆ దావాగ్నిపాశానికి ఆహుతి అయిపోతూ చేసిన ఆర్తనాదాలు 'శుంభా 
శుంభా ' అంటూ పాతాళందాకా వినిపించాయి 





nil 








Ae? 





శుంభుడు ఆ ఆర్తనాదాలచేతనే జరిగిందేమిటో గ్రహించాడు వాడు తన అసుర 
విద్యాశక్తిచేత అష్టబాహువులు సృష్టించుకుని, ఆ ఎనిమిది చేతులా అనేక మారణాయుధాలు 
ధరించి జగన్మాత ముందు ప్రత్యక్షమయ్యాడు 

ఓసీ మాయావీ నువ్వు నా దళపతులైన చండ, ముండ, ధూమలోచనులను వధించావు 
నా అశేష రాక్షస సైన్యాన్ని నీ పొట్టనబెట్టుకున్నావు చివరికి నా తమ్ముడైన నిశుంభుని కూడా 
సంహరించావు నీ మహామాయా నిజస్వరూపమేమిటో నాకిప్పుడు అర్థమైంది అందరూ 
చెప్పుకునే ఆ పరాశక్తివే నువ్వు నిన్ను హరించి నేనే త్రిలోకపాలకుడనవుతా నువ్వు 
మహామాయవైతే, నేను మాయలమారిని చూడవే నా రాక్షసమాయా ప్రభావం '” అని 
హుంకరిస్తూ తన రాక్షసవిద్యని ప్రదర్శించాడు 

మరుక్షణం వాడు తాడిచెట్టంత నిలువున పదివేల చేతులతో పెరిగి తన పదివేల చేతుల్లోనూ 
వున్న శక్త్యాయుధాలను ఒక్కసారిగా దేవిపై ప్రయోగించాడు 

ఆ పదివేల శక్త్యాయుధాలు చండ్రనిప్పులు చెరుగుతూ దేవివైపు దూసుకువెళ్లాయి అప్పుడు 
దేవి కాళికారూపాన్ని స్మరించి హస్తమునందు కొరివిని సృష్టించుకుని ఆ చండ ప్రచండ కొరివిని 
శక్త్యాయుధాల మాదకి ప్రయోగించింది 

ఆ కొరివినుండి ప్రజ్వరిల్లిన భీకరాగ్నిజ్వాలకి పదివేల శక్త్యాయుధాలు ఒక్కసారిగా మాడి 
మసికాగా కొరివి దూసుకువచ్చి శుంభుని గుండెని ఢీకొట్టింది ఆ దెబ్బకి వాడు దభాలున 
నేలకూలి పదివేల చేతులూ మాడి మసికాగా నిజరూపం ధరించాడు 

అప్పుడు శుంభుడు "చివాలున లేచి ఓసీ కాలచక్రమునుబోలు యీ చక్రాయుధం 
నిన్నూ నీ సింహాన్నీ ఒక్క దెబ్బతో శిరస్సులు ఖండించి తీరుతుంది కాచుకో , ” అని గర్జిస్తూ 
చక్రాయుధాన్ని ప్రయోగించాడు ఆ చక్రాయుధం ప్రళభయసద్భశ శబ్దాలతో మెరుపులు మెరుస్తూ 
దేవి వైపు గిరగిర తిరుగుతూ దూసుకొచ్చింది 

'ధూర్తుడా ఆయుధాలకే సృష్టికర్తని నన్నా యీ చక్రాయుధాలు సంహరించేది? 
(త్రిలోకాలకూ, త్రినేత్రాలకూ, త్రిగుణాలకూ, |త్రికాలాలకూ సంకేతమైన నా (త్రిశూలం వ 
చక్రాయుధాన్ని తుత్తునీయలు చెసి నీ గుండెలు చీల్చిపారేస్తుంది కాచుకో * అంటూ దేవి 
[పళయభీకర గర్జనలు చేస్తూ |త్రిశూలాన్నీ సృష్టించి చక్రాన్ని ఢీకొట్టి దాన్ని తుత్తునీయలు చేస్తూ 
అదే వేటుతో శుంభురుడి గుండెల్లో ఒక్కపోటు పొడిచి వాడి గుండెలు చీల్చివేసింది 

“అమ్మా ' హృదయవిదారకంగా ఆక్రందించాడు శుంభుడు 

“అమ్మనన్న జ్ఞానంలేక నన్ను కామించావు కనుక నిన్నిలా దండించాను చస్తూ, చస్తూ 
అమ్మా అని ఆక్రోశించావు గనక, అమ్మని కాబట్టి దయదల్సి నీకు సద్గతి ప్రసాదిస్తున్నాను 
త్రిలోకాలలో అమ్మని కామదృష్టితో చూసే వాడికెవడికైనా ఈ దుర్గతి తప్పదు.” అని హెచ్చరించింది 
అంబ శుంభుడు చేతుల జోడించి ఆ తల్లికి నమస్కరిస్తూ ప్రాణాలు వదిలాడు 

దేవతలు పెద్ద పెట్టున జయజయధ్వనులుచేశారు మహామాయమోిద అఖందపుప్పవర్పం 
కురిపించారు దేవతలతోపాటు నారదుడు ఆ తల్లిని దర్శించుకుని నమస్కరిస్తూ అమ్మా 
దుష్ట రాక్షస సంహారం పూర్తయింది కనుక, ఇక నువ్వు శాంతించి, నీ ఉగ్రరూపాన్ని 
ఉపసంహరించుకుని, అమ్మలగన్న అమ్మగా, మా అమ్మగా, చదువుల అమ్మగా నీ ప్రశాంత, 
ప్రసన్న ధవళ స్వరూపంతో దర్శనమిచ్చి మమ్మల్ని తరింపజెయ్యి ” అని వేడుకున్నాడు 





ఆ మరుక్షణమే దేవి కమలవాసినిగా, ధవళవస్తధారిణియై, వీణా పుస్తకపాణియై, వాణిగా 
ప్రసన్న వదనంతో ధవళకాంతులతో దర్శనమిచ్చింది 

'మాయ అంటే అజ్ఞానం ఆ మాయ తెరతొలిగినప్పుడు పరిమళించేది జ్ఞానం అట్టి 
జ్ఞానాజ్ఞానాలు రెండూ నేనే ఎవరెవరి బుద్ధీ ఆలోచనలను బట్టి వారి వారిని ఆ విధంగా 
అనుగ్రహిస్తుంటాను ఈ సత్యాన్ని గ్రహించి అసుర భావాలకు మి హృదయాల్లో చోటివ్వకుండా, 
సద్భుద్దితో జ్ఞానవంతులై సుఖించండి, ఇదే నా సరస్వతీ అవతార రహస్యం * అంటూ వారిని 
ఆశీర్వదించింది సరస్వతీదేవి 

ఇలా జగన్మాత తన ఇచ్చాసంకల్పశక్తితో దుర్గా; సరస్వతులుగా అవతరించి ఆయా 
అవతారాల ప్రాశస్త్యాన్ని ముల్లోకాలకీ చాటింది ఇక సకల సంపత్‌ ఐశ్వర్య ప్రదాయిని అయిన 
శ్రీ మహాలక్ష్మీ అవతార విశేషాన్ని తెల్పుకుందాం 


శ్రీమహాలక్ష్మీ అవతారం - మహాషాసుర సంహారం 


[బహ్మవంశమునందు పుట్టిన కశ్యపప్రజాపతికి దితి, అధితి అనే ఇద్దరు భార్యలు 
వుండేవారు కశ్యపప్రజాపతి ముల్లోకాలనూ ధర్మనిరతితో పరిపాలిస్తుండేవాడు అతడికి 
చాలాకాలము వరకూ సంతానము కలగలేదు కశ్యపప్రజాపతి సంతాన నిమిత్తం యజ్ఞం 
చేశాడు ఆ యజ్ఞఫలంచేత అతడి పెద్ద భార్య దితి గర్భవతి అయింది 

అందుచేత పెద్దభార్యకి పుట్టిన సంతానమే వంశానికి వారసులవుతారన్న ఈర్వ్యచేత 
అధితి తను కూడా సంతానవతి కావాలని వాంఛించింది ఆ విషయం భర్తకిచెప్పి ఒకనాటి 
సూర్యాస్తమయ అసురసంధ్యవేళ భర్తని కామమోహితుడిని చేసి, “అది నిషిద్ధవేళ అని భర్త 
వారించినా వినక అతడితో రతి సంయోగము చేసింది తత్ఫలితంగా అదితి కూడా గర్భవతి 
అయింది 

అలా కొంతకాలం గడిచాక దితి, అదితి ఒకేసారి ప్రసవించారు దితి గర్భాన జన్మించిన 
వారు యజ్ఞఫలంచేత దేవతా స్వరూపాలతో మెరిసిపోవడంచేత వారు దేవతలుగా పిలవబడ్డారు 
ఇక అదితి అసురసంధ్యవేళ భర్తతో గంపర్మము పెట్టుకుని గర్భవతి అవడంచేత ఆమెకి 
పుట్టినవారు నల్లని దేహాలతో అసుర స్వభావం గలవారయ్యారు వారిని దైత్యులు అనీ, అసురులని 
పిలవబడ్డారు 

దేవతలూ, అసురులూ పుట్టినప్పటినించీ దాయాదుల తగాదాలతో మదమాత్సర్యాలతో 
చీటికీ మాటికీ గొడవలు పడుతుండేవారు కశ్యపప్రజాపతి తన కుమారులమధ్యనున్న వైరాన్ని 
వారించడానికి దేవతలకి స్వర్గాధిలోకాలతో కూడిన 'నభోలోకాన్నిః దైత్యులకు యక్ష్మ కిన్నెర, 
గంధర్వ, కింపురుషాది లోకాలతోకూడిన పాతాళలోకాన్ని పంచి పరిపాలించుకోమని పంపి 
తాను చాలాకాలం భూలోకాన్ని పాలించి అనంతరం భార్యలతోసహా అరణ్యాలకి వెళ్లి వానప్రశ్త్యా 
[స్రమాన్ని స్వీకరించాడు భూలోకానికి మనువు వారసుడూ పాలకుడూ అయ్యాడు 

అయితే పుట్టుకతో వచ్చిన దాయాదివైరం దేవదానవుల మధ్య అంతకంతకీ పెరుగుతూ 
వారి మధ్య ఎన్నో యుద్దాలుకూడా జరిగాయి దేహ దారుఢ్యంలో మహాబలవంతులైన దానవులతో 
పోరులో నిలవలేక అసురులు విష్ణుమూర్తిని సహాయం అర్థించగా ఆయన అమృతాన్ని 


FRR నన. STRANI 











సాధించమని ఉపాయంచెప్పి క్షీరసాగరమధనం జరిగినప్పుడు తాను కూర్మావతారాన్ని ధరించి 
మంధరపర్వతాన్ని వీపునమోసి అమరులకి సాయపడ్డాడు అమృతాన్ని దేవతలకి మాత్రమే 
పంచడానికి తాను జగన్నోహినీ అవతారాన్ని కూడా ధరించాడు అలా లభించిన 
అమృతపానంచేత అమరులు అమిత శక్తివంతులూ మృత్యువులేని చిరంజీవులూ అయ్యారు 

అప్పటినుంచీ దానవులు తమ వైరభావాన్ని మరింత పెంచుకుని దేవతలమోద పగ 
ద్వేష ప్రతీకారాలతో దండయాత్రలు తరుచూ చేస్తుండేవారు అమృతంలో తమకి వాటా 
లభించకుండా విష్ణుమూర్తి కపట నాటకమాడాడన్న కక్షతో దానవులు ఆనాటినించీ విష్ణు 
ద్వేషులయ్యారు 

అలా దైత్యవంశక్రమంలో రంభాసురుడు జన్మించాడు ఒకసారి జరిగిన దేవదానవ 
యుద్ధంలో రంభాసురుడి కుమారులందరూ మరణించారు తన వంశానికి వారసులులేరన్న 
దగులు చెందిన రంభాసురుడు సంతానంకోసం [బహ్మగురించి ఘోరతపస్సు చేశాడు అతడి 
తపోప్రభావానికి ముల్లోకాలూ వణికిపోయాయి అప్పుడు ఆతడి తపోదీక్షకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమై 
వరం కోరుకోమన్నాడు 

'డేవా అమరులను నిర్దించగల అమిత బలపరాక్రమవంతుడూ, మరణంలేనివాడూ 
అయినటువంటి కుమారుడు నాకు కలిగేలా వరాన్ని అనుగ్రహించు ” అని కోరాడు రంభాసురుడు 

బ్రహ్మ నవ్వి 'పుట్టిన ప్రతి జీవికీ మృత్యువు అనివార్యం, అయినా నీ తపస్సుకి మెచ్చి నీకో 
వరాన్ని అనుగ్రహిస్తున్నాను నీకు పుట్టబోయే కుమారుడిని ముల్లోకాలలోని దేవతలు గానీ, 
మానవులుగానీ ఎదిరించి. నిలవలేరు ఆ కుమారుడిపై శస్తాస్తాలను ఎవరు ప్రయోగించినా 
వాటి వల్ల నీకుమారుని శరీరంనుండి చిందే ఒకొక్క రక్తపు చుక్కనుండి వేలాది ప్రతిరూపులు 
జన్మిస్తారు అంతమందినీ సంహరించి నీకుమారుని శరీరాన్నుండి రక్తము నేలపై చిందకుండా 
చేసినప్పుడుగానీ ఆతనికి మరణం సంభవించదు ' అని చెప్పాడు లోకంలో ఎవరినైనా రక్తం 
కారకుండా గాయపర్చి హతమార్చడం సాధ్యం కాదు కనక రంభాసురుడు “సరేనన్నాడు 

'అయితే ఒక హెచ్చరిక ఈనాటి సూర్యాస్తమయం సమయంలతోపునే నువ్వు న్‌ భార్యతో 
సంపర్కంచెంది నీ వీర్యాన్ని ఆమె గర్భంలో [ప్రవేశపెట్టాలి అప్పుడే నువ్వు కోరుకున్న పుత్రుడు 
జన్మిస్తాడు లేదా నీకిచ్చిన వరం నిష్పయోజనమైపోతుంది * అనిచెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు 

రంభాసురుడు సంతానాపేక్షతో వడివడిగా తన రాజ్యానికి బయల్దేరాడు అయితే అతడు 
ఎంతవేగంగా ప్రయాణం చేసినా ఆ సాయంకాలానికి తన రాజ్యపొలిమేరలని కూడా సమోపించ 
లేకపోయాడు అటుచూస్తే అసురసంధ్యవేళ తరుముకొస్తోంది బ్రహ్మ ప్రసాదించిన వరం 
ఉపయోగం లేకుండా పోయేలావుంది ఏం చేయ్యాలా? అని దిగులుపడుతున్న రంభాసురునికి 
ఆ మార్షసమాపంలో పచ్చికమేస్తున్న ఒక 'మహిషి(గేదె) కనిపించింది [బహ్మవరాన్ని ఎలాగైనా 
సాఫల్యం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో రంభాసురుడు విధిలేక ఆ అసురసంధ్యవేళ ఆ మహిషితో 
సంపర్శంచెండి తన వీర్యాన్ని మహిషి గర్భంలో (ప్రవేశపెట్టాడు 

(బ్రహ్మ వరప్రభావంచెత ఆ మహిషి తక్షణం గర్భందాల్చి ఒక మగశిశువును ప్రసవించింది 
అతడే మహిషాసురుడు మహిషి గర్భాన్నించి జన్మించాడుకనుక అతడికి మహిమాసురుడని 
పేరు పెట్టుకుని వాడిని తన రాజ్యాసికి తెచ్చుకున్నాడు రంభాసురుడు 


చకెకేట్సు anna ఎను FR sas ఎరా న్ను మా. 
చ్‌ a ళ్ళ జ్యా క్ష ua 
FIERRO 





బ్రహ్మవర ప్రభావంచెత పుట్టిన మహిషాసురుడు అమిత బలపరాక్రమవంతుడయ్యాడు 
ఇంద్రజాలాది రాక్షసవిద్యలతోపాటు మరెన్నో మంత్ర తంత్ర శస్తాస్త్ర విద్యలన్నింటిలోనూ విశేష 
ప్రజ్ఞావంతుడయ్యాడు నిరంతర రక్తపాన ప్రియుడై తన దేహరక్తాన్ని అమితంగా పెంచుకున్నాడు 

రంభాసురుడి అనంతరం రాజ్యాధికారాన్ని చేపట్టిన మహిషాసురుడు పాతాళలోకంలోని 
ఇతర లోకాలైన గంధర్వ, యక్ష కిన్నెర, సిద్ధ, సాధ్యాది లోకాలమోద దండెత్తి ఆ లోకాలన్నింటినీ 
జయించి సర్వసంపదలనూ హరించి తన రాజ్యానికి చేర్చుకున్నాడు అష్ట అయిశ్వర్యాలనూ 
కోల్పోయిన ఆయా లోకవాసులు బికారులై, నిర్భాగ్యులై ఆకలి దప్పులతో అలమటించిపోయారు 
దుర్భర దారిద్ర్యం ఆయాలోకాల్లో తాండవమాడింది 

ఒక్కమాటలోచెప్పాలంటే అష్టఐశ్వర్యాలకూ నిలయమైన లక్షి శ్రిదేవి మహిషుని రాజ్యంలో 
కొలువు తీరినట్లయింది అలా సర్వసంపదలనూ చేకూర్చుకున్న మహిషుడు అమరుల రాజధాని 
అమరావతిమోద దండెత్తాడు 

ఇంద్రాది దేవతలు మహిషునితో పోరుకు తలపడ్డారు వారు ప్రయోగిస్తున్న అనేక శస్తాస్తాలు 
మహిషుని శరీరాన్ని గాయపర్శి అతడి రక్తం నేల చింది, అలా చిందుతున్న ఒక్కొక్క రక్తపు 
బొట్టులోంచి వేలాదిమంది మహిషులు పుట్టి డేవతలను హింసించసాగారు దేవతల 
ఆక్రందనలతో, మహిషుల అట్టహాసాలతో దేవలోకం కంపించిపోయింది 

ఇక ఇంద్రాదులు తాము మహిషసైన్యాన్ని ఎదిరించి నిలవలేమని నిశ్చయించుకుని, 
మహిషుల కళ్లుగప్పి పారిపోయి భూలోకంలో రహస్యంగా తలదాచుకున్నారు దేవతల సర్వ 
సంపదలకీ కారణమైన కామధేనువు, కల్పవృక్షం, ఇతరసంపదలు మహిషరాజ్యానికి 
తరలించబడ్డాయి 

దేవలోకంలోని సంపదయావత్తూ కొల్లగొట్టబడటంచేత అమరావతి కాంతిహీనమైబారిద్యం 
తాండవమాడింది అయితే దేవతలమోద మహిస్సునికి వున్న దాయాదివైరం తీరలేదు అతడు 
దేవతలమోద పగతీర్చుకోవడానికి వాళ్ల ఆనుపానులు తెల్సుకోడానికి గూఢచారులను 
నియోగించాడు 

ఇలా జరుగుతుండగా ఒకసారి నారదుడు వైకుంరానికి వెళ్లాడు అక్కడ శ్రీలక్ష్మీ 
శ్రీమన్నారాయుణులను అనేక విధాల స్తుతించి లక్షీ శ్రదేవివైపు తేరిపార చూస్తూ 'నీ ముఖంలో 
మునుపటి తేజస్సు కనిపించడం లేదేమిటమ్మా? సకల సంపదలకూ ఆలవాలమైన నీ లక్ష్మీకళ 
ఏమైంది?” అని అడిగాడు, వమా తెలియనట్లు అమాయకత్వాన్ని నటిస్తూ, శ్రీలక్ష్మి మందహాసం 
చేసి యుగధర్మం మారుతోంది కదా, నారదా ఇప్పుడు ఎక్కడ బలం వుంటే అక్కడే సంపద 
వుంటుంది ఎవరు బలసంపన్చులైతే వారివద్దనే నా లక్షీ కళ నివాసం చేస్తుంది అది నా 
సహజ ప్రవృత్తి అని చెప్పింది 

“అయితే, అసురులూ, అప్రాచ్యులవద్దకూడా నువ్వు కొలువుతీరతావా? వారు నీ సంపత్‌ 
సౌభాగ్యాలను దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ వూరుకుంటావా? అయోగ్యులకి అధికారం, 
సంపదలు లభిస్తుంటే, ఇక ధర్మాన్ని ఎవరు పాటిస్తారు? నువ్వు ధర్మ ప్రవర్తకులని సుఖ పెట్టడానికి 
అవతరించావా? అధర్మ ప్రవర్తునులను రంజింపజెయ్యడానికి అవతరించావా?' అని 
నిష్టూరాలాడాడు నారదుడు 


న క దడా 





'ధర్మా, ధర్మ విచక్షణాజ్ఞానాన్ని జీవులు పాటించాలి నారదా! అది వారి బాధ్యత నాకు 
లోకంలోని జీవులందరూ బిడ్డలే నేను తల్లిని తల్లిగా ఆదరించిన వాడినీ ప్రేమిస్తాను తల్లిగా 
గుర్తించకపోయినా (పేమిస్తాను మితిమోరితే లోక హితం కోరి బిడ్డనయినా దండిస్తాను ' అని 
చెప్పింది లక్షి ౪ 

అయితే, మహిషుని దండించడానికీ, అతడి పరమైన సకలసంపదనూ లోకపరం 
చెయ్యడానికీ, తరుణం ఇంకా రాలేదా, తల్లీ?” అని సూటిగా అడిగేశాడు నారదుడు 

శ్రీ లక్ష్మీదేవి ఒకసారి శ్రీమన్నారాయణుడిని వీక్షించి, నారదునితో 'సర్వసంపదలూ 
సంపూర్ణంగా మహిషుని వశం కాలేదుకదా నారదా! భూలోకంలో సంపదలు వుండబట్టే 
దేవేంద్రాదులు అక్కడ తలదాచుకుంటున్నారు సంపద అస్టిరమైనది చలిత స్వభావంకలది 
అది సుస్థిరంగా ఒకరిచెంత చేరినప్పుడు, దాన్ని తిరిగి చలింప చెయ్యడానికి నేను కార్యదీక్ష 
వహిస్తాను అట్టి కార్యదీక్ష దక్షత నాకు కలగడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నన్ను 
ప్రార్ధించినప్పుడు కదా, ఆ తరుణం వచ్చేది?” అని ఉపదేశించింది 

నారదుడు తలపంకించి చిరునవ్వుతో “అర్ధమైంది తల్లీ నీ నిజతత్త్వ స్వరూపం ఇప్పుడు 
నాకు బోధపడింది మో ఇరువురి ఆశీర్వాద అనుగ్రహబలంతో నా కర్తవ్యాన్ని నెరవేరుస్తాను 
శెలవు ” అని అక్కడినించి బయల్దేరాడు 

నారదుడు సరాసరి మహిషాసుర రాజ్యానికి వెళ్లాడు మహిషుడిని కుశలప్రశ్నలతో 
పరామర్శించి 'ఆహాం వైభోగం అంటే నీదేనయ్యా, మహిషాసురా! అష్టఐశ్వర్యాలూ నీ రాజ్యంలో 
కొలువుతీరాయి కుబేరుడు కూడా యీనాడు కదుదీనుడై ఏ మారుమూలో తల దాచుకున్నాడు 
కదా?” అన్నాడు 

మహిషుడు తృళ్లిపడి 'ఆం కుబేరుడు కనిపించాడా”అని అడిగాడు ఆతృతగా 

నారదుడు నిట్టూర్చి ఒక్క కుబేరుదేయేమిటి? ఇంద్రాది దేవతలంతా, నీ పరాక్రమాధాటికి 
తాళలేక భూలోకానికి చేరి రహస్యంగా కాలక్షేపం చేస్తున్నారు అక్కడా వుండకపోదురు కానీ, 
వారు చీకూచింతా లేకుండా రోజులు గడపడానికి అనువుగా భూలోకం సకలసంపదలతో 
సుభిక్షంగా వుందికదా? అసలా మాటకొస్తే యుద్ధంచేసి లోకాలన్నీ జయించి నువ్వు కొల్లగొట్టిన 
సంపద ఒకెత్తూ, భూలోక సంపదంతా ఒకెత్తు ఈ పదునాల్లు భువనాల్లోనూ నిరాశయులయిన 
వాళ్లందరికీ ఆశయమిచ్చేదీ, ఆదరించేదీ, ఆ భూలోకమేగదా ” అనన్నాడు 

అయితే, ఆ భూలోకాన్ని కూడా కొల్లగొట్టి, దేవతలను దిక్కులేనివాళ్లను చేన్తాను అలా 
దిక్కూమొక్కూలేక, వేరేదారీ తెన్నూ లేక బయటపడే దేవతలమోద పగతీర్చుకుంటాను అసురజాతి 
వైరాన్ని సాధిస్తాను ' అంటూ అప్పటికప్పుడే భూలోకంమోద దండయాత్ర ప్రకటించాడు 
మహిషుడు మహిషుడి సేన ఆగడాలకి భూలోకవాసులు తాళలేకపోయారు అసురులు దేవతల 
జాదకోసం వెతుకుతూ దేవాలయాలన్నింటినీ నాశనం చేశారు దేవతా మూర్తులను ధ్వంసం 
చేశారు దేవతారాధనలూ, పూజలూ నిషేధించి, అలాంటివి చేసేవారినందర్నీ హింసపెట్టి 
వధించారు యజ్ఞయాగాది వైదిక ధర్మకతువులు జరపకుండా అవరోధాలు కల్పించారు 
సాధుజనులను సంహరించారు దేవతల ఆచూకీ చెప్పమని బెదిరిస్తూ స్తీ బాల వృద్ధులను 
సైతం చిత్రహింసల పాలుచేశారు భూలోక సంపదనంతా కొల్లగొట్టి మహిషాసుర రాజ్యానికి తరలించారు 


భగ త Ae 





భూలోకంలోకూడా సంపద, సౌబాగ్యాలు అంతరించి దరిద్రం విలయతాండవం 
చెయ్యసాగింది అలాంటి దుర్భర పరిస్థితులను భరించలేక తపస్సిద్దిపొందిన మునులూ, 
మహర్షులూ, దేవతలవెంట సత్యలోకానికి వెళ్లి ముల్లోకవాసులు పడుతున్న బాధలను 
బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు 

బ్రహ్మవారి దీనాలాపనలకు చలించిపోయి, 'నేను సృష్టికర్తను మాత్రమే జీవుల వృదిక్షయాలు 
నాచేతుల్లో లేవు కనుక వృద్ధి,క్షయకారకులైన విష్ణు, మహేశ్వరులనే తరుణోపాయం చూపించమని 
వేడుకుందాం పదండి ” అంటూ వాళ్లందర్నీ వెంటబెట్టుకుని వైకుంరానికి వెళ్లాడు 

“నేను పోషణకర్తని మాత్రమే సమయ సందర్భానుసారం నేను కొందరు అసురులని 
సంహరించినా, అసలు సంహారకర్త సదాశివుడు కనుక మహిషాసుర సంహారానికి తరుణోపాయం 
చూపించమని ఆయన్నే అడుగుదాం ' అంటూ విష్ణుమూర్తి వారందరితో కల్సి కైలాసానికి 
బయల్దేరాడు 

కైలాసంలో సదాశివుడు యోగతపస్సులో వున్నాడు అది గమనించి బ్రహ్మాది దేవతలంతా 
పరమేశ్వరుడిని అనేక విధాల ప్రార్ధించారు వారి (ప్రార్ధనలు ఫలించి శివుడు తపస్సు చాలించి 
కళ్లు తెరిచి వారిని వీక్షించాడు 

“పరమేశ్వరా ముల్లోకాలకూ ఆదిపురుషుడవూ, మూలపురుషుడవూ నీవే నీ సంకల్ప 
శక్తికి మించినదేదీ యీ సృష్టిలోనేలేదు మహిషాసురుని మదబలముచేత ముల్లోకాలూ 
కొల్లగొట్టబడినవి సర్వసంపదలూ వాడి పరము కాగా ముల్లోకవాసులు దుర్భర దారిద్ర్యాన్ని 
అనుభవిస్తూ దీనాతి దీనంగా విలపిస్తున్నారు కనీసం వారు తమ వేల్పులకు మొరబెట్టుకునే 
వీలుకూడా లేకుండా ఆ రాక్షసుడు సర్వదేవతా ఆలయాలనూ, దేవతా మూర్తులనూ ధ్వంసం 
చేయించాడు ఆ మహిషుడి జన్మరీత్యా వాడిని సంహరించడానికి మానవ, దానవ, దైవాతీతమైన 
మరొక మహత్తర మహిమాన్విత శక్తిరూపం అవతరించాల్సిన అవసరం వుంది అవతారులకే 
ఆది అవతారివైన నువ్వే తరుణోపాయం ఆలోచించి ముల్లోకాలనూ మహిషుని బారినుండి 
రక్షించక తప్పదు పాహిమాం, పరమేశ్వరా పాహి పాహి ' అంటూ దేవతలూ, మానవులూ 
అతి దీనంగా ప్రార్థించారు వారి దీనాలాపనలకు ద్రవించిపోయిన మహేశ్వరుని నేత్రాలు 
మహిషుని పై ఆ(గహావేశాలతో ఎ(ర్రబారాయి ఆయన వదనం రౌద్రపూరితమైంది 

“అవును మహిషుని వధించడానికి ఆ మహాశక్తి ఆవిర్భావం తప్పదు సర్వ సంపదలకూ, 
సకలైశ్వర్యాలకూ ప్రదాత అయిన ఆ మహాలక్ష్మి, అసురుని పరమైన అఖండ సంపదని తిరిగి 
స్వీకరించడానికి తానే తానే మహిషాసుర మర్దనిగా అవతరించక తప్పదు ఆ శక్తి సకల 
దేవతా శక్తి చేరికతో మహాశక్తిగా అవతరించక తప్పదు ” అంటూ మహేశ్వరుడు రౌద్రపూరిత 
స్వరంతో ప్రకటిస్తూ బ్రహ్మ విష్టా దిదేవతలనందర్నీ ఉగ్రపూరితులని గావించాడు 

అప్పుడు మహేశ్వరుని దేహమునుండి ఒక దివ్యతేజస్సు ఆవిర్భవించింది విష్ణుమూర్తి 
దేహమునుండి కూడా ఒక దివ్య తేజస్సు ఆవిర్భవించింది విష్ణు మహేశ్వరులనుండి 
ఆవిర్భవించిన తేజస్సులు వకమైన ఏకైక తేజోస్వరూపమై దశదిశలా వ్యాపించింది 


క ఎదాదాదాదాదాట 





ఆ ఏకైక దివ్యతెజస్సును పరాశక్తిగా గుర్తించిన ఇంద్రాది దేవతలూ, మునులూ ఆమెని 
అనేక విధాల ధ్యాన స్తోత్రాలచేత ప్రార్ధించారు అప్పుడా తేజస్సు తేజోరూపమైన దివ్య స్త్రీ 
స్వరూపంగా ఆవిర్భవించింది అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ, ఇంద్రాది దేవతలూ 
తమ దివ్య శక్తులను ఆమెకి ప్రదానం చేస్తూ ఆమెకొక విశిష్ట ఆకృతిని కల్పించారు 

ఆ విరాట్‌స్వరూపిణి ఆకృతి ఏ విధంగా ఏర్పడిందంటే శివుని తేజముచేత ముఖము, 
విష్ణు తేజముచేత హస్తములు, యముని తేజముచేత శిరోజములు, చంద్రుని తేజముచేత 
స్తనద్వయము, దేవేంద్రుని తేజముచేత నడుము వరుణతేజము చేత తొడలు పిక్కలు భూదేవి 
తేజముచేత పిరుదులు, బ్రహ్మదేవుని తేజముచేత పాదములు, సూర్య తేజముచేత కాలి వేళ్లు, 
వసువుల తేజముచేత చేతుల వేళ్లు, కుబేరుని తేజముచేత నాసిక, ప్రజాపతి తేజముచేత 
దంతములు, అగ్ని తేజముచెత |త్రినేత్రములు, సంధ్యాదేవి తేజముచేత కనుబొమలు, వాయుదేవుని 
తేజముచేత చెవులు, ఇతరదేవత తేజములచేత మిగిలిన శరీరభాగము ఏర్పడి ఆమె 
పద్మవాసినియై అవతరించుటచేత ఆమె పరాశక్తి రూపమగు “మహాలక్ష్మిగా గ్రహించి 
దేవతలందరూ మహదానందంతో ఆమెని కీర్తించారు 

అప్పుడు మహేశ్వరుడు దేవతలనుద్దేశించి 'ఈమె త్రిశక్తి స్వరూపమైన మహాలక్ష్మి ఈమెని 
మహాశక్తిగా, మహిషాసుర మర్దనిగా అవతరించమని ప్రార్థిస్తూ మన మన శక్తులనూ, 
ఆయుధాలనూ ధారాదత్తం చెయ్యాలి ఈ జగన్మాతని మహాశక్తిగా అవతరించమని ప్రార్థించండి ' 
అని చెప్పాడు అంతట బ్రహ్మాది దేవతలంతా శ్రీ మహాలక్ష్మిని ఇలా (ప్రార్ధించారు 

నవదుర్గాం మహాకాళీం బవ్మావిష్హు శివాత్మికామ్‌! 
(తికాలజ్ఞాన నంవన్నాం నమామి భువనేశ్వరీవ్‌।। 

ఆ ప్రార్ధన స్తోత గానాలతో సంతృప్తురాలైన దేవి వారికి అభయ ప్రదానంచేస్తూ విరాట్‌ 
స్వరూపాన్ని ధరించింది అప్పుడు పరమేశ్వరుడు దేవీ ఇదిగో త్రికాలారాధ్యమూ, త్రిలోక 
పూజ్యమూ, శతుభయంకరమైన నా (త్రిశూలం ఈ ఆయుధాన్ని పరిగ్రహించు ' అంటూ 
తన (త్రిశూలమును ధారాదత్తం చేశాడు ఆ త్రిశూలం ఫెళఫెళార్భాటాలతో ప్రళయ ప్రభంజనంలా 
నిప్పులు విరజిమ్ముతూ తళతళమెరుస్తూ వెళ్లి దేవి హస్తాన్ని అలంకరించి శాంతించింది 

విష్ణువు తన చక్రమును ధారాదత్తంచేస్తూ 'దేవీ రాక్షస సంహారకారిణి, శతృదుర్భేద్యమైన 
యా చక్రాయుధాన్ని స్వికరించు ' అన్నాడు విష్ణుచక్రాయుధం కోటి సూర్య ప్రభాస కాంతులు 
విరజిమ్ముతూ గిరగిర తిరుగుతూ దూసుకువెళ్లి దేవిహస్తాన్ని అలంకరించి తన ప్రతాపాన్ని 
ఉపసంహరించుకుంది 

అప్పుడు బ్రహ్మదేవుడు జ్ఞానస్వరూపమైన తన కమండలాన్ని ధారాదత్తం చేశాడు అంతట 
అగ్నిదేవుడు తన ప్రచండ దావాగ్నిశక్తిని, వరుణుడు శంఖము, పాశాలను, దేవేంద్రుడు 
వజ్రాయుధాన్ని యముడు తన కాలదండమును, ప్రజాపతి అక్షమాలను, సూర్యుడు శిరోజాలతో 
పేనిన పగ్గమును, కాలుడు ఖడ్గ పలకములను, క్షీరసముద్రుడు దివ్య వస్త్రములు ముక్తాహారమును, 
చూడామణి, కుండలములు కంరాభరణము, హస్త కంకణములను, భుజకీర్తులు, కంరాభరణము 
తదితర ఆభరణాలనూ, విశ్వకర్మ చండప్రచండమైన గంద్రగొడ్డలిని, సముద్రుడు అభేధ్యమైన 
కవచమును, కమలమాలికనూ, హిమవంతుడు భయంకరాకృతిగల సింహవాహనమును, 
కుబేరుడు మద్యపాత్రను, ఆదిశేషుడు నాగమణిహారమును, ఇతరదేవతలు తమ తమ శక్తి 


రూ తీ a 





lt, 


ఆయుధాలనూ దేవికి సమర్పించారు ఆ ఆయుధశక్తితో బలసంపన్నురాలైన దేవి ప్రచండ 
భీకర రూపిణియై వీరావేశంతో ఊగిపోతూ భీకర భయంకర అట్టహాసాలుచేసింది 

ఆమెయే మహాశక్తి ఆవిడే ఆది పరాశక్తి అదే మహిషాసురమర్దని, విర ఉన్నత్త 
ఉగ్రభగ స్వరూపం ఆ దేవి కనులవెంట నిప్పులు రాలుస్తూ రేయ్‌ రేయ్‌ ఊం ఊం 
అని ఊగిపోతూ దోషానల జ్వాలలు వదులుచుంటే ఆ ప్రచండ శక్తిరూప పదఘట్టనలకి 
ముల్లోకాలూ దద్దరిల్లిపోయాయి భూమి విలవిల కంపించనాగింది సముద్రాలు నిలువెత్తున 
ఉప్పాంగ సాగాయి  పెనుతుఫానులను మించిన ఆమె నాసికా వాయు ప్రభంజనాల ఘోషకి 
వాయుదేవుదే గజగజ వణికిపోయాడు 

ఆ ఆదిశక్తి భీకరరూపానికి భయటబాంతులైన ముల్లొకవాసులూ భీతితో ఆమెను 
స్తుతిస్తూనే జయహో జగన్మాతా జయ జయ జయహో మహాశక్తి జయ 
జయ , ’ అంటూ జేజేలు పలకసాగారు అమరులు మరికొందరు ఆమెచేతనున్న సురాపాత్రలోకి 
అంతరిక్షంనుండి మధువు నింపసాగారు 

ఆ మహాశక్తి ఆ జేజేలకి ఉన్మత్తురాలవుతూ, సురాపానం చేస్తూ ఆ మద్యపాన ఆవేశంతో 
ఊగిపోతూ ఏమో ఏమి ఏం కావాలి ?’ అని గద్దించింది 

“సంహారం మహిషాసుర సంహారం *' యావన్మంది పెద్దపెట్టున ఏకకంరంతో 
నినదించారు ఆ తల్లి వారి అభ్యర్ధనలకు తలపంకిస్తూ ఉన్మత్త ఆవేశంతో ఊగిపోతూ 'అసురా 
మహిషాసురా '” అని గాండ్రించింది పదునాల్గు భువనాలూ దద్దరిల్లిపోయేలా 

ఆ ప్రళభయకాలగర్జన వినిపించి మహిషాసురుడు అదిరిపడ్డాడు అదే సమయంలో ముక్కోటి 
దేవతలూ ఆ మహాశక్తికి రణోత్సాహాన్ని రేకెత్తించడానికి డప్పులు, ఢమరుకాలూ , ఢంకాలూ 
ఢమఢమ వాయిస్తూ అనేకానేక శంఖారావాలూ ఊదుతూ యుద్ధవాతావరణాన్ని హోరెత్తించారు 
వారి ఢంకా ఢెమరుక భేరీ నాదాల పళయఘోష పాతాళలోకాన్ని దద్దరిల్ల జేసింది 

'ఆయయ్‌ మృత్యుంజయుడూ, శతృభయంకరుడైన యీ మహిషాసురురుని మాద రణ 
నినాదాలు జరపగలవారు యీ ముల్లోకాల్లో వున్నారా? ఎవరు ? ఎవరిదా రణభేరి ?” 
అంటూ హుంకరించాడు మహిషాసురుడు అంతలో ఓ అసురుడు భయభభ్రాంతులతో 
పరిగెత్తుకొచ్చి ఆయాసంతో రొప్పుతూ ప్రభూ అది ఆడదో ఆదిశక్తో ? ఆ మహాశక్తి 
ప్రళయ భీకరస్వరూపంతో ఆవేశకావేశ ఉన్నత్తగర్దనలతో మన లోకంవైపే కదలివస్తోంది 
ఆమె అధివశించిన సింహరాజం తన భీకర గాండ్రింపులతో మరింత భీతి గొలుపుతోంది 


దేవతలంతా భేరీ నినాద ఢంకా ఢమరుక శంఖారావాలతో ఆ శక్తిని రెచ్చగొడుతున్నారు 


(ప్రళయమే మనవైపు కదిలి విరుచుకు పడబోతున్నట్లుంది ప్రభూ అని విన్నవించాడు భయంతో వణికిపోతూ 
'పళయమా ? ప్రభంజనమా ?' అంటూ మహిషుడు దిగ్గునలేచి “చామరాసురా 
కరాళాసురా ఉదగ్రాసురా చిక్షురా తామా దుర్ముఖా అసుర వీరులారా 
మోరంతా మా మో సేనావాహినులతో రణోత్సాహులుకండి సకలశ'స్తాస్త్ర మారణా 
యుధాలనూ ధరించి రణభూమికి కదలండి మి మి మాయా రాక్షసవిద్యా ప్రదర్శనలతో 
అట్టహాస ఘోషలతో ఆ మహాశక్తిని, ఆమె వెన్నంటి వస్తున్న దేవతాసేనా సమూహాన్ని నిలువరించి 
నిర్దించండి శతృమూకలను చీల్చి చెండాడండి ' అని ఆజ్ఞాపించాడు భీకరస్వరంతో 


అ. ఈ మడడ 





'జయహో మహిషాసురా జయహో ' పెద్దపెట్టున నినాదాలుచేస్తూ అసురసేనలు 
సముద్రఘోషలా గాండ్రింపులు చేస్తూ యుద్ధభూమికి బయళ్దేరాయి అసుర సైనికుల ఆర్భాటాలతో 
అంతరిక్షమందంతటా ధూళిసుడులు తిరుగుతూ కమ్ముకుపోసాగింది ఆ ధూళిసుడులను చూస్తూ, 
ఆ దుమ్ముపొరల వెనుకనున్న రాక్షససేనావాహిని కనిపించకపోవడం చేత దేవతలంతా 
బెంబేలెత్తిపోయారు అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా తన నాసికాపుటలను అనంతంగాపెంచి 
ఆ ధూళిసుడులను ఒక్కఉదుట్న పీల్చివేసింది 

అప్పుడు అప్పుడు తమ కళ్లముందు కనిపించిన అమ్మవారి ఉగ్రస్వరూపాన్ని చూస్తూ 
రాక్షస సమూహం యావత్తూ నిశ్చేష్పులైపోయారు 

“సంహార సంహార అసుర సంహార ' గర్జిస్తూ ఊగిపోసాగింది అమ్మవారు ఆమె 
దశ బాహువులనూ అలంకరించివున్న (త్రిశూల, చక్ర, శంఖ, గద, ఖడ్డ, పరశు, పాశాది 
దివ్యాయుధాలు ధగధగమెరుస్తూ రాక్షససేనలను భయకంపితుల్నిగావించాయి 

“ఈ ఆదిశక్తి మామూలు శక్తి కాదు ప్రభూ రాక్షసకులాన్ని నాశం చెయ్యడానికి 
అవతరించిన మహమ్మారిలా వుంది ప్రభూ '” అంటూ రాక్షసులు భయంతో గగ్గోలుపెట్టారు 

“ఆదిశక్తి అయినా ఆడదేకదా ఒక్కపెట్టున ఆ శక్తిమోదకి లంఘించండి ఆమె హస్తాలు 
తెగనరకండి ఆ సింహాన్ని సంహరించండి ” అని ఆజ్ఞాపించాడు చామరాసురుడు భీకర 
స్వరంతో 

మరుక్షణం రాక్షసులు “జయహో మహిషాసురా ' అంటూ పెద్దపెట్టున నినాదాలుచేస్తూ 
మహాశక్తిమిదకి లంఘించి ఖడ్గాలూ, బాణాలు, గదలూ పెద్దపెట్టున ప్రయోగించారు 

అమ్మవారు ఒక్కసారిగా 'హూం ” అంటూ హూంకారం చేసింది ఆ హూంకార జ్వాలకి 
ఆయుధాలన్నీ రెప్పపాట్లో భగ్గునమండి బూడిదైపోయాయి 

అంతట అమ్మవారు మరోసారి హూంకారంచేస్తూ తన రెండు చేతులకీ వున్న పదివేళ 
గోళ్లనూ ఒక్కసారి విదిలించింది ఆ గోళ్ల విదిలింపులోనుండి వెలువడిన శక్తులను చూసి 
బ్రహ్మ విసయుడవుతూ 'కరాంగులి నభోత్సన్న నారాయణ దశాంకృతిః అని కీర్తించాడు 
అంటే శ్రీమన్నారాయణుడి దశావతారములు ఎంతటివో అంతటి శక్తి సంపన్నములు ఆ 
పదిగోళ్లనుండి క్షణంలో ఉద్భవించిన దశశక్తులు అని అర్ధం ఆ దశశక్తుల ప్రచండప్రతాపానికి 
అమ్మవారి మిదకి ఉరకబోయిన రాక్షససేన యావత్తూ క్షణంలో బూడిదైపోయింది 

అప్పుడు రాక్షససేనానాయకులు అమ్మవారిమోదకి యుద్దానికిరాగా ఆమెనుండి నవదుర్గలు 
అవతరించి వారిని ఎదుర్కొన్నారు ఆ భీకరయుద్దములో దేవతలూకూడా రాక్షసులను 
ఎదుర్కొన్నారు అమ్మవారి వాహనమైన సింహరాజం భీకరంగా ఘర్జిస్తూ దొరికిన రాక్షసులను 
దొరికినట్లు గొంతులు కొరికి, గుండెలుచీల్సి సంహరించసాగింది 

అప్పుడు రాక్షస సేనానాయకులు తమ ఆయుధాలు అమ్మవారిమాద ప్రయోగించ సాగారు 
అంతట అమ్మవారు రేయ్‌ ” అని గర్జిస్తూ చిక్షురుడు, చామరుడు తదితర రాక్షసులను 
తిశూలంతో గుండెలుచీల్చివేస్తూ, గదతో నుగ్గునుగ్గుచేస్తూ, గండ్రగొడ్డలితో తలలు నరుకుతూ 
సంహరించి వేసింది 


4 
ERR క 





శో స PE! 


“జయహో మాతా జయహో ' అమరుల జయజయధ్వానాలు వింటూ మహిషుడు 
స్వయంగా యుద్ధభూమికి కదలివచ్చాడు అతడు వస్తూనే తన సహజ జన్మ కారకమైన 
మహిషరూపం ధరించి ముక్కులనుండి పొగలుచిమ్ముతూ తన కాలిదెక్కలతో దేవతలను 
తొక్కిపారేస్తూ, కొమ్ములతో వాళ్లని కుమ్మిపొడిచి పారేస్తూ, తోకతో వాళ్లని ఛెళ్లు ఛెళ్లున బాదుతూ, 
నోటితో వాళ్లను కరచి కొరికి గాయపర్చి బాధించసాగాడు 

దేవతలూ ఆ బాధలు భరించలేక పాహిమాం మాతా పాహిమాం ” అంటూ 
ఆక్రందనలు చేశారు అప్పుడు అమ్మవారు రౌద్రాకారంతో గర్జిస్తూ ఆ మహిషాన్ని బంధించడానికి 
పాశమును దాని కొమ్ములమోదకి విసిరింది 

మరుక్షణం మహిషుడు సింహరూపం దాల్చాడు అమ్మవారు ఉగ్రురాలై ఆ సింహముమిోదకి 
బాణాలు శరపరంపరగా కురిపించింది 

అప్పుడు మహిషుడు గజరూపందాల్చి తన తొండముతో అమ్మవారిని చుట్టి విసిరికొట్టబోగా 
అమ్మవారు గండ్రగొడ్డలితో ఆ తొండమును నరికివేసింది 

అప్పుడు మహిషాసురుడు 'శిరస్సుతప్ప మిగతా దేహమంతా మహిషదేహము'గా తన 
నిజ స్వరూపమును దాల్చి భీకరంగా గర్జించాడు కాలిగిట్టలతో రణభూమిని గీరగా ధూళిసుడులు 
తిరుగుతూ మేఘాల మాదిరి అంతరిక్షమును చుట్టుముట్టింది 

'మహిషా మూర్భా ” ఘర్దించింది అమ్మవారు, తనచేతనున్న సురాపానపాత్రలోవున్న 
మద్యాన్ని ఒక్కగుటకలో త్రాగేసి ఆవేశంతో ఊగిపోతూ 'అసురా మూడిందిరా నీ ఆయువు ” 
అంటూ ఘర్జించింది 

అప్పుడు మహిషుడు తన ఆకారాన్ని నిలువెత్తున పెంచుకుంటూ పర్వతాలను పెకలించి 
అమ్మవారిమోదకి విసరగా ఆమె ధనుర్భాణాలతో వాటిని తుత్తినియలు చేసింది 

మహిషుడు మద్యపానముచేస్తూ ఆవేశంతో పేట్రేగిపోతూ 'మహామారీ యీ మహిషా 
సురుని మోదన నీ ప్రతాపం? చూడు నిన్నేం చేస్తానో * అంటూ రంకెలువేస్తూ ముందుకు 
ఉరకబోగా అమ్మవారు గదాదండంతో ఒక్కమోదుమోదింది ఆ దెబ్బకి రక్కసుడి శరీరం చిట్లి 
రక్తపుచుక్కలు నేలకారి ఒక్కొక్కరక్తపు చుక్కనించి ఒక్కొక్క మహిషుడు పుట్టుకొచ్చి వికటాట్టహాసాలు 
చేశారు 

అమ్మవారు పెద్దగా హుంకరిస్తూ కాళికలామారి తన నాలికను పొడుగ్గా చాచసాగింది 
రక్తపానంతో ఎరుపెక్కిన ఆ నాలిక విశ్వమంతటా వ్యాపిస్తూ ఎక్కడా నేలకనిపించక ఎర్రటి 
తివాచీ పరచినట్లు కనిపించింది అంతట అమ్మవారు చక్రాయుధ ప్రయోగంతో మహిషులందర్నీ 
ఒక్కవేటుతో సంహరించి వారినుంచి కారుతున్న రక్తాన్నంతటినీ నాలికతో పీల్చివేసింది 

అప్పుడు మహిషాసురుడు రెచ్చిపోతూ 'మాయావినీ చూడు నిన్నేం చేస్తానో ' అంటూ 
ఖడ్గాన్నిదూసి ఆమెమోదకి లంఘించబోయాడు 

'మూఢా మహిషాసురా సర్వజగద్రక్షకినైన నా ముందా నీ ప్రగల్భాలు చూడరా 
నీకేగతి పట్టనుందో '” అని గర్జిస్తూ ఎడమపాదాన్ని విసురుగాలేపి మహిషుని తన నాలికపైన 
పడేసి కాలితో కదలకుండా అణగదొక్కి త్రికూలముతో వాడి గుండెలో ఒక్కపోటు పొడిచింది 


రర తు దా 2 ౯ 


.! క 


న. 





స 4 షు చ్‌ 





మహిషి శరీరాన్నుండి ఉవ్వెత్తున ఎగసిన రక్త ధారలను అమ్మవారు తన నాలికతో పీల్చి 
వేస్తుండగా వాడు ఆమెపాదం క్రింద గిలగిలలాడుతూ, తన ఆయుధంతో పోరాడసాగాడు 

అంతట అమ్మవారు 'మహిషా ఇక నీ ఆయువు మూడిందిరా ' అని గర్జిస్తూ ఒకచేత 
వాడి శిరోజాలుపట్టి, మరోచేత ఖద్దంతో వాడి తల నరికి పారేసింది అమ్మవారి చేతనున్న 
వాడి ఖండిత శిరస్సునుండి కారుతున్న రక్త ధారలని ఆమె మరోచేత పళ్లెంలోనింపి ఆ రక్తాన్ని 
యావత్తూ తాగేసింది అంతటితో మహిషాసురుడు మరణించి విగతజీవుడయ్యాడు 

“జయహో మాతా మహిషాసురమర్దనీ జయహో ' అంటూ బహ్మాదిదేవతలంతా 
బ్రహ్మానందంతో జయజయధ్వానాలు చేశారు దేవతలు అంతరిక్షం నుండి అమ్మవారిపై 
పుష్పవర్షం కురిపించారు గంధర్వులు జయగీతికలు ఆలపించారు 

'మహామాయే మహాలక్ష్మి మహిషాసురసంహారిణీ నవదుర్గే నారాయణీ 
బ్రహ్మవిష్ణు శివాత్మికే మహాబాహే మహాకాళీ నమామి భువనేశ్వరీమ్‌ ' అంటూ ముల్లోక 
వాసులూ స్తోతగానాలతో అమ్మను స్తుతించి, ఆమెను శాంతింపజేశారు 

అప్పుడు ఇంద్రాదిదేవతలు అమ్మా జగదోద్దారిణీ మహిషాసుర సంహారంతో సర్వ 
సంపదలూ సమస్తలోకాలనూ చేరి మహాలక్షీ యను నీ అవతారనామం తిరిగి లోక ప్రసిద్ధమైంది 
అలాగే, దుష్టశిక్షణార్ధం, శిష్టరక్షణార్ధం, నీవు మహిషాసురమర్దనిగా, దుర్గగా యీ జగత్తున 
అవతరించమని ప్రార్థిస్తున్నాం భక్తాభీష్ట వరప్రదాయినిగా, కామేశ్వరిగా, అపరాజితగా నీవు 
శాశ్వితంగా నివశించవల్సిన తరుణం ఇదే మా కోర్కెను మన్నించు ” అని (ప్రార్థించారు 

'అవతారములకే అవతారిణిని జగాలన్నింటినీ నా కుక్షిలో వుంచుకున్న జగన్మాతని 
నేను నివశించగల చోటూ నన్ను భరించగల శక్తీ ఎవరికుంది? ఎక్కడుంది?” అని అడిగింది 
అమ్మవారు 

'చోటులేకేం తల్లీ యుగారంభమున ఇంద్రకీలుడు అను యక్షుడికి నువ్వు ఓ వరాన్ని 
అనుగ్రహించావు కదా ఇప్పుడా వరాన్ని ఆచరించి ముల్లోకవాసులనూ నీ కరుణా కటాక్ష 


వీక్షణాలతో అనుగ్రహించు మాతా ' అని ప్రార్ధించాడు బ్రహ్మా 


ఇంద్రకీలుడి గాథ 


ఇంద్రకీలుడు అనే యక్షుడు ఒకసారి జగన్మాతదర్శన అనుగ్రహాలకోసం తపస్సు చేశాడు 
అతడు యక్షలోకంలో నిత్యం లభించే సుఖభోగాలన్నీ త్యజించి, కేవలం, పారమార్ధిక చింతనతో 
తపస్సు ఆరంభించాడు ఆతడి తపస్సు భక్తిప్రపత్తులతో నిర్విరామంగా జరిగింది 

ఇంద్రకీలుడి తపశ్ళక్తికి త్రిజగాలూ కంపించిపోయాయి దేవతలూ, మహర్షులూ ఆతని 
తపశ్ళక్తికి భయపడిపోయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులన- శరణువేడారు పరమేశ్వరుడు వారికి 
అభయ ప్రదానంచేస్తూ 'భయపడకండి ఇంద్రక్‌ _ తపస్సు పారమార్ధికమైంది అతడి 
తపసూగల్ల ముల్లోకాలకూ మేలు జరుగుతుంది ” అని తెలియజేశాడు 

అప్పుడు దేవతలూ, మహర్షులూకూడా ఇంద్రకీలుడి తపస్సు త్వరగా ఫలించి |త్రిజగాలకూ 
ఊరట కలగాలనే సంకల్పంతో తామూ జగన్మాతని ప్రార్ధించారు ఇందరి (ప్రార్ధనల ఫలితంగా 
అమ్మవారు ఇంద్రకీలుడి ముందు ప్రత్యక్షమై తన దర్శనభాగ్యంతో అతడిని తరింపజెసింది 


బాదాడు... రం 





“నాయనా ఆందరూ ఇహలోక సుఖాలను ఆశించి నన్ను ప్రార్ధిస్తారు నీ తపోదీక్షకు 
మెచ్చాను నీకేం కావాలి? అష్టఐశ్వర్యాలు ప్రసాదించమంటావా? భోగభాగ్యాలు కావాలా? 
స్వర్గ లోకానికిగానీ ప్రభువునుచెయ్యనా? ఏమిటి నీ కోరిక?” అని అడిగింది మందస్మిత ప్రసన్న 
వదనంతో జగన్మాత 

ఇంద్రకీలుడు మరొక్కసారి భక్తితో ఆమెకి ప్రణమిల్లి “మాతా నీకు సర్వమూ తెలుసు 
సర్వజగాలనూ (బోచికాచెడి అమ్మకి తనబిడ్డడి మనోరధం తెలియదా? అయినా అమ్మగా నువ్వు 
అడిగావు గనక, బిడ్డడిగా చెప్పడం నా విధి అడగనా?” అన్నాడు సంశయరహితంగా 

“అడుగు నాయనా అడగందే అమ్మయినా పెట్టదనే సామెత నీకూ తెల్సుగదా? అడుగు ” 
అంది జగన్మాత 

ఇంద్రకీలుడు మరింత వినయవిధేయతలతో మరోసారి మాతకి నమస్మరించి “అమ్మా 
నాకు ఇహ, పర సుఖాలపైగానీ, అశాశ్వితమైన భోగభాగ్యాలమాదగానీ ఆశ లేదు తల్లీ 
నీవు నన్ను అనుగ్రహించి దయతో నా ఉదరస్థానమందు శాశ్వితంగా నివశించు నన్ను 
కృతార్జుడినీ, చరితార్జుడినీచెయ్యి నాయీ జన్మకి పవిత్ర పారమార్దాన్ని అనుగ్రహించు శ 
అని ప్రార్ధించాడు 

ఇంద్రకీలుడి కోర్మెవిని మిక్కిలినంతోషించిన మాత “నాయనా ఇంద్రకీలా 
పవిత్రభావంతో నిండిన నీ కోర్మెలో దోషంలేదుగానీ ముల్లోకాలనూ నా గర్భంలో నిలుపుకున్న 
జగన్నాతని నేను (తిజగత్మారిణినైన నేను పరుల గర్భమందు నివసించడం అసాధ్యం, 
అసంభవం అదీగాక బిడ్డలు తల్లి గర్భమందు పెరగడం ధర్మంగానీ, తల్లి టిడ్డడి గర్భమందు 
వశించడం లోకవిరుద్ధం, ప్రకృతి ధర్మవిరుద్ధం కనుక నీకు ఉచితమైనది మరేదైనా కోరుకో 
తీరుస్తాను ” అని పలికింది 

ఇంద్రకీలుడు భక్తితో చేతులు జోడించి “అమ్మా సాక్షాత్తూ జగన్మాతవైన నీదర్శనభాగ్యం 
లభించాక కూడా ఇహపర సుఖాలకై తపించేవాడు పరమమూర్గుడు నువ్వునా గర్భస్తురాలివై 
నివశించాలన్న పవిత్రకాంక్షతప్ప నాకు మరెట్టి కోరికాలేదు రాదు ఆపైన నీ దయ ” అని 
విన్నవించాడు 

జగన్మాత మందహానంచేసి వీ కోరిక అసాధ్యమైనదైనా నీభక్తి పరమార్థం నన్ను 
సంతుష్పురాలిని చేసింది నాయనా నీ కోరిక తీరుస్తాను అయితే ఇప్పుడు కాదు నీవు 
పర్వత రూపందాల్చి ఇంద్రకీల పర్వతమనే పేరుతో ప్రసిద్దడవుతావు కాలక్రమాన మహిషాసుర 
సంహారానంతరం [తిలోకవాసుల [పార్థనమేరకు నేను మహిషాసురమర్ధనిగా న్‌ గర్భమందు 
వశిస్తాను కలియుగాంతం వరకూ నేను నీ పర్వత గర్భ నివాశినియై వశించి, దుర్గమమైన నీ 
పర్వత గర్భమునుండి ఆవిర్భవించిన దానినవడంచేత దుర్గగా పిలవబడతాను నన్ను దర్శించిన 
ప్రతివారూ ముందు నిన్ను తల్చుకుని నీ నామాన్ని స్మరిస్తారు ముక్కోటిదేవతలూ, మానవులూ 
నన్ను దర్శించి పూజించేందుకుగాను ముందుగా నిన్ను దర్శించి, స్పర్శించి నిన్ను కీర్తిస్తారు 
ఇంకా అనేకవిధాలుగా నీ నామం చరితార్థమవుతుంది ” అని ఆశీర్వదించింది జగన్మాత 


చూచుట IL 








వ. 


a se 
p eT 
ge షట 













ws 


dts Rew 





మాత ప్రసాదించిన వరమునకు ఇంద్రకీలుడు పరవశించిపోతూ “ధన్యోస్మి మాతా 
ధన్యోస్మి ఈ దీనుడిని కనికరించావు నీ పాద స్పర్శకోసం, నీ అనుగ్రహంకోసం ఎంతకాలమైనా 
నిరీక్షిస్తాను ' అని ప్రార్ధిస్తూ ఆ తల్లి పాదాలముందు మోకరిల్లి అప్పటికప్పుడే పర్వతరూపుడిగా 
మారిపోయాడు ఇం[దకీలుడు 

[బహ్మదేవుడు యీ గాధను గుర్తుచేసి 'లోకపావనీ భూలోకంలో పర్వతరూపుడైన 
ఇంద్రకిలుడు నీ అనుగ్రహం కోసం నిరీక్షిస్తున్నాడు కావున నీవు యీ మహిషాసురమర్దని 
రూపంలో అక్కడ అవతరించి ఆతడినీ, మమ్మల్నీ తరింపజెయ్యి ” అని ప్రార్ధించాడు అమ్మవారు 
అభయహస్తంతో కటాక్షిస్తూ 'తధాస్థు ' అంది 

మరుక్షణం భూలోకములో భరతఖండములో కృష్ణానదీ తీరప్రాంతంలో 
పర్వతాకారుడై వున్న ఇంద్రకీలుడి గర్భంనుండి వారుణీశక్తిగా ఆవిర్భవించింది మహిషాసుర 
మర్దని 

ఆ ఉగ్రస్వరూపిణి దక్షిణనేత్రం అగ్నినేతం ఆమె వామనేత్రం ప్రశాంతకరుణా నేత్రం 
దుర్గమమైన ఇంద్రకీలాద్రి పర్వత గర్భంనుండి ఆవిర్భవించిన ఆ దుర్గమ్మ దక్షిణనేత్ర దృష్టి 
సోకి ఆ 'ప్రాంతానవున్న పర్వతకుడిభాగం అగ్నివిస్ఫోటనాలతో బద్దలై పొగలు కక్కుతూ, నిప్పులు 
చిమ్ముతూ అంతరిక్షానికెగిసింది 

ఆ పర్వతభాగంవల్ల ఎవరికీ ఎట్టి కీడూ జరక్కుండా నిరోధించడానికి ఆ తల్లి నవదుర్గా 
వతారాల్లో ఒకరైన “మంగళగౌరి? తన పాదస్పర్శతో దాన్ని నిలువరించి భూమిపై నిలిపింది 
మంగళగౌరి పాదస్పర్శతో నిలిచిన ఆ పర్వతభాగమే నేటి “మంగళగిరి” పర్వతం 

ఆ పర్వతంలోని అగ్నిజ్వాలలను అదుపుచేయడానికి అవతరించినదే '“జ్వాలాన్ఫసింహ” 
ఆవిర్భావం ఆ జ్వాలాన్ఫసింహుని అగ్నిదాహకాన్ని ఉపశమింప చెయ్యడానికే నేటికీ మంగళగిరి 
నృసింహస్వామికి బిందెలు బిందెలుగా బెల్లపు పానకాన్ని సమర్పిస్తుంటారు భక్తులు ఆయనే 
మంగళగిరి పానకాలస్వామి అని పిలుస్తుంటారు 

అలా ఇంద్రకీలాద్రిపై మహిషాసురమర్ధని రూపంలో అవతరించిన దుర్గాదేవి “నేటినుండి 
కలియుగాంతం వరకూ నవదుర్లలతో యీ ప్రాంతాన్ని పాలిస్తూ నన్ను కొలిచిన వారికి కొంగు 
బంగారమవుతాను కాలక్రమంలో యీ ప్రాంతం లోకప్రసిద్ధం, చరిత్ర [(పసిద్ధమవుతుంది 
విద్యలకూ, విజయాలకూ ఆలవాలమై విజయవాటికగా శోభిల్లుతుంది ముక్కోటి దేవతలూ, 
మానవులూ నన్ను దర్శించి, పూజించి తరిస్తారు * అని అభయప్రదానం చేసింది ఆనాటినించీ 
ఈ నాటివరకూ అమ్మవారు ఇక్కడ, పూజలందుకుంటూ సర్వాభీష్టాలనూ నెరవేరుస్తోంది 

అప్పట్లో యీ ప్రాంతానికి 'విజయవాటికి అన్న పేరులేదు ఆ పేరు ఎలా వచ్చిందో 
తెలిపే గాధ ఇక్కడ లభించిన శిలాశాసనాల ద్వారా యీ విధంగా తెలుస్తోంది 


నగా. ఈ ఎటాదాలూడాొ 





విజయవాటిక చరిత్ర 


ద్వాపరయుగంలో కౌరవులు పన్నిన కుతంత్రాల ప్రభావంగా జరిగిన మాయాజూదంలో 
పాండవులు ఓడిపోయారు జూద నియమాన్ననుసరించి పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం 
అనంతరం ఒక ఏడాది అజ్ఞాతవాసం అనుభవించడానికి కట్టబట్టలతో అరణ్యాలకి వెళ్లారు 
ధర్మనిరతులైన పాండవులను అనవరతం కాపాడుతూ వారిని ధర్మమార్గాన నడిపించే శ్రీకృష్ణ 
పరమాత్మ ఒకసారివారి యోగక్షేమాలు విచారించడానికి అరణ్యంలోని వారి కుటీరానికి వచ్చాడు 

ధర్మరాజు అతిధిపూజచేసి శ్రీకృష్ణుని సత్మరించి “మహానుభావా నీ దయచేత యీ 
అరణ్యంలో కూడా మాకు ఏ లోటూ లేదు కానీ, నా తొందరపాటు, ద్యూత నియమం 
కారణంగా నా సోదరులనూ, (ద్రౌపదినీ, మా అభిమాన జనాలని అరణ్యాల పాలుచేశానన్న 
ఆత్మక్షోభ నన్ను పట్టి కుదికే మస్తోంది నన్నుఎవరైనా జూదానికి ఆహ్వానిస్తే, ఆ ఆహ్వానాన్ని 
నిరాకరించకూడదన్న నా నియమంవల్ల గదా, ఇందరికీ ఇంతకష్టం సంభవించింది అని 
వాపోయాడు 

శ్రీకృష్ణుడు ధర్మరాజుని ఊరడిస్తూ 'కనిపిస్తున్న కారణాలని బట్టి ఇన్ని అనర్జాలకీ కారకుడివి 
నువ్వే అనిపిస్తున్నప్పటికీ, అసలు కారణం విధి ఆ విధి ప్రభావాన్ని ఎవ్వరూ దాటలేరు 
ధర్మజా! ఆ విధి మాయప్రభావంచేత నేడు మారు అరణ్యాలపాలయ్యారు రేపు కౌరవసంహారం 
జరిగిన నాడు మిరే కౌరవ సామ్రాజ్యాన్ని పాలిస్తారు ఇది సత్యం ” అని వక్కాణించాడు 

ఆ విధి అంత బలియమైనదా, బావా?’ అని అడిగాడు మహాబాహుబల పరాక్రమవంతుడైన 
భీమసేనుడు 

శ్రీకృష్ణుడు నవ్వీ 'విధి ఎంతటి బలీయమైనదంటే దాన్ని నియమించిన పరమశివుడుకూడా 
దానికి తలవంచక తప్పలేదు భీమసేనా ' అంటూ ఆ కధని వారికి వివరించాడు ఇలా 

ఒకసారి, నవగ్రహాల్లో ఒకడైన శనిదేవుడు కైలాసానికి వెళ్లి సదాశివుడి దర్శనం 
చేసుకున్నాడు సదాశివుడు అతడి కర్తవ్యనిష్టని పరీక్షించగోరి శని నీ ధర్మ నిర్వహణ సక్రమంగా 
సాగుతోందా?” అని ప్రశ్నించాడు 

శనిదేవుడు నమస్కరించి 'తమ అనుగ్రహం నాకున్నంతవరకూ ముల్లోకాల్లో నా విధి 
నిర్వహణకు అడ్దుపడగల మొనగాడు పుట్టడు మహాదేవా ” అన్నాడు గర్వంగా 

శివుడు నవ్వి 'ఆంహాం నువ్వంతటి మొనగాడివా? నిన్ను అద్దుకోడానికి మరో మొనగాడు 
పుట్టాలా? ఏమి నేను చాలనా? నీ శక్తిని అడ్డుకోలేనా?' అని అడిగాడు 

శని మరింత వినయంగా నమస్కరించి నాకున్న శక్తి యుక్తులన్నీ తమరు [(పసాదించినవే 
గదా, సదాశివా మారు నా విధి నిర్వహణకు కొన్ని ధర్మములు నియమించారు నేనా 
ధర్మానుసారం కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాను నాది ధర్మబద్దమైన కర్తవ్యం కావున, క్షమించండి 
మహాదేవా నాకీ శక్తి ప్రసాదించిన మోరుకూడా నా శక్తి ప్రభావాన్ని అడ్డజాలరు అధిగమించ 
జాలరు ' అని తలియపర్పాడు వినయంగా 


క్షి 
అతా ts, అకు గ a శోక 
ళు పక డ్‌ pn స్మ ep స ల 
UT ను. FO చక” ot ప WE NNN 





పరమేశ్వరుడు ఆగ్రహాన్ని నటిస్తూ “శనీ ఏమి నీ పొగరుబోతు ప్రగల్భాలు నువ్వంతటి 
ధీమంతుడవైతే నామిద నీ ప్రభావాన్ని చూపించి నీ శక్తి నిరూపించుకోగలవా”' అని సూటిగా ప్రశ్నించాడు 

శని తలవంచి చేతులు జోడించి “సాక్షాత్తూ పరమేశ్వరుడే నా శక్తిని పరీక్షించగోరితే 
కాదనగలనా, మహాదేవా ? రేపు సూర్యోదయకాలమునుండి ఏడుఘడియల కాలం నేను 
తమర్శి పట్టుకుంటాను ఈ అండపిండ బ్రహ్మాండ లోకాల్లో తమరు ఎక్కడవున్నా శని ప్రభావానికి 
లోను గాక తప్పదు అసలు యీ విషయం విన్నవించుకోడానికే నేను తమరి దర్శనం 
చేసుకున్నాను ” అని చెప్పాడు 

“సరే అదీ చూద్దాం ” అన్నాడు సదాశివుడు చిరునవ్వుతో 

ఈ విషయం ముల్లోకాలలోని ముక్కోటి దేవతలకీ తెలిసింది శనిదేవుడు ఆ దేవదేవుని 
తోటే పందెంవెయ్యడం విశేషమైతే, దానికి సమ్మతించిన మహాదేవుడు శనిబారినుండి ఎలా 
తప్పించుకుంటాడో చూడాలన్న జిజ్ఞాస అందరికీ కలిగింది ఆ మర్నాడు ఉషోదయకాంతులతో 
ఉదయించిన సూర్యుడు తన సహస్రాధిక కిరణాలతో ముల్లోకాలనూ (ప్రకాశింపజేస్తూ ఆ వెలుగులో 
సదాశివుడు ఎక్కడున్నాడోనని (తిభువనాలలో గాలించాయి ఎక్కడా శివుడి జాడలేదు శని 
కూడా కనిపించలేదు 

సూర్యాది దేవతలంతా ఆశ్చర్య సంభ్రమాలతో శివుడు ఏమయ్యాడోనని విచారించ సాగారు 
వారికి ముల్లోకాల్లోనూ శివుని చూసినట్లు ఎవ్వరూ చెప్పలేకపోయారు అయితే శివుడు 
ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్లాడు? శని కనిపించడేం? అతను కూడా శివుడిని పట్టడానికి అదృశ్య 
రూపంలో ఆయన జాడకోసం వెతుకుతున్నాడా? ఆ పందెంలో ఎవరు గెలుస్తారు? 

ఇలా ఆలోచిస్తూ దేవతలంతా నిరీక్షిస్తుండగానే శని చెప్పిన ఏడు ఘడియల కాలం 
పూర్తయింది అప్పుడు అప్పుడు ఒక మారేడు చెట్టుతొర్రలోంచి శివుడు బయటకి వచ్చి 
'శనీ ” అన్నాడు 

“చిత్తం మహాదేవా ’ అంటూ ఆ తొర్రలోంచే (ప్రత్యక్షమై శివుడికి నమస్కరించాడు శని 
ముక్కోటి దేవతలూ విస్తుబోయి చూస్తున్నారు 

“శనీ నన్ను పట్టలేదేం?” చిరునవ్వుతో అడిగాడు శివుడు శని నవ్వి “నేను పట్టబట్టెకదా, 
ముల్లోకాలకూ ఏలికవైన తమరు కైగాసాన్ని వదిలి యీ మారేడు చెట్టు తొర్రలో యీ ఏడు 
ఘడియలపాటు దాక్కున్నారు” అన్నాడు బ్రహ్మాది దేవతలంతా విస్తుబోతూ హాహాకారాలు 
చేశారు జగదక్షకుడైన శివుడినే శనిపడితే ఆతడిశక్తిముందు జగాలన్నీ తలవంచక తప్పదు 
కదా? సర్వేశ్వరుడికంటే శనిదేవుడే గొప్పవాడైనట్లే కదా? ఇది క్షంతవ్యమా? 

'అయితే, శనీ, నువ్వు నన్ను పట్టినట్లేనా?” మళ్లీ అడిగాడు సదాశివుడు 

“ఇప్పుడు కొత్తగా పట్టుకునేదేముంది మహాదేవా ? మా సంకల్పమేకదా నా యీ రూప 
విశేషాలు లోకుల దృష్టిలో మీరు వేరూ, నేను వేరు అనిపిస్తున్నా నా ఉనికి, నా కారణం నా 
(ప్రభావం సర్వం తమరి లీలా విశేషమే కదా మో ఛాయామాత్రపు మాయనే కదా నేను 
మోలోనే నేనూ, నాలో మారూ వున్నాము ఇహ మిమ్మల్ని నేనెప్పుడు వదలి వున్నాను సర్వేశ్వరా! 
ఇప్పుడు కొత్తగా పట్టుకోడానికి? అంతా మాయ మో లీలామాయ' అన్నాడు శని భక్తితో 
ఆతడి మాటలు విన్న ముల్లోకవాసులూ నివ్వెరపోయారు 


హనూ ఈ దా 





సదాశివుడు నవ్వి “సత్యం (గ్రహించావు శనీ జగాలకి యీ సత్యాన్ని చాటడానికే 
నువ్వు నన్ను పట్టావన్న భ్రమ లోకాలకి కల్పించాను విధి బలీయమనీ అది పరమేశ్వరుడైనా 
దాటలేడని [(గహించినప్పుడే సర్వజీవులు సత్మర్మ ధర్మాచరణకు బద్భులవుతారు జీవుల పాప 
పుణ్యాలను బట్టే వారి విధివిధానం నిర్ణయమవుతుంది విది బలీయం ఎంతటివారైనా దాన్ని 
అనుభవించక తప్పదు ” అన్నాడు 

బ్రహ్మాది దేవతలు తక్షణం పరమేశ్వరుని దర్శించి అయితే మహాదేవా విధి బలీయమై, 
శనిదేవుడి ప్రభావంకూడా తోడైతే జీవులు ఆ బాధలను తట్టుకోలేరు పాపపుణ్యాలనేవి అన్ని 
వేళలా తెలిసి జరిగేవి కాదు కదా! కనుక దుర్భరమైన విధి, శని ప్రభావాల పాలైన జీవులకి, ఆ 
బాధలనించి విముక్తి పొందడానికి తరుణోపాయం ఉపదేశించండి ” అని ప్రార్ధించారు 

సర్వేశ్వరుడు నవ్వి 'తెలిసి ముట్టుకున్నా తెలియకతాకినా అగ్ని కాలుతుంది కదా! విధి 
కూడా అంతే ఆ విధి ప్రభావంచేతనే ఎవరినైనా శని పట్టుకుంటాడు కానీ, తనకి తానుగా 
అతడు ఎవర్నీ బాధించడు అయినా, యీ సత్యాన్ని గ్రహించినవారు శనికి తైలాభాషేకం 
జరిపిస్తే అతడి ఉగ్రప్రభావం శాంతిస్తుంది సర్వేశ్వరుడినైన నన్ను అభిషేకాదులతో అర్చించి 
పూజిస్తే, శనిప్రభావంవల్ల వచ్చే బాధలను సులభంగా అనుభవించగలరు వారికి కష్టాల్లోనూ 
శుభమే జరుగుతుంది నాకూ, శనికీ బేధం లేదని చాటడానికి నేటినించీ ఈ శని శనీశ్వరుడుగా 
పిలవడతాడు నన్ను ఆరాధించిన వారికి, విధి బలీయమైనా దాని ప్రభావం అంతగా వుండక 
ఏల్నాటి శని దశల్లోనూ మేలు జరుగుతుంది కానీ, విధి బలీయం ఆ విధికి కారణం జీవులు 
ఆచరించే పాపపుణ్యాలని (గ్రహించండి ' అను అనుగ్రహించాడు 

శ్రీకృష్ణుడు యీ కధ చెప్పి 'అందుచేత ధర్మజా పూర్వజన్మ పాపపుణ్యాల కారణంగానే 
మాకు అరణ్యవాసం సంక్రమించినప్పటికీ, నా అనుగ్రహం లభించి యీ అరణ్యంలో క్షేమంగా, 
సుఖంగా వుండగలుగుతున్నారు ఆ విధి చేతనే కౌరవ పాండవ యుద్ధమూ జరగక తప్పదు 
నువ్వూ, జూదము నిమిత్తములే ” అని చెప్పాడు 

అయితే మా కర్తవ్యాన్ని నిర్దేశించు పరమాత్మా” అనడిగాడు ధర్మరాజు 

'మో ధర్మాన్ని మోరు త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ ఆ సదాశివుని నిత్యం భక్తి (శ్రద్ధలతో 
పూజించండి శివకేశవులకు బేధం లేకపోయినా ధర్మకర్మాచరణ తప్పుదు అలాగే, అర్జునా 
యీ ఆరణ్యవాసం నీకూ చక్కటి అవకాశం నియమ నిష్టలతో శివుడి గురించి తపస్సుచేసి 
ఆయన్ని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించు ” అని హితబోధ చేశాడు శ్రీకృష్ణుడు పారుడు 
సంతసించి అప్పటికప్పుడే తపోదీక్ష వహించి శ్రీకృష్ణుని సలహా మేరకు తపస్సుకి అనువైన 
ప్రదేశంగా ఇంద్రకీలాద్రిని ఎంచుకుని అక్కడికి చేరి శివుడి గురించి తపస్సు ఆరంభించాడు 

ఇంద్రకీలాద్రి పర్వతంమోద మహిషాసురమర్ధని అమ్మవారు’ స్వయంభువై వెలసి వున్నదనీ, 
ఆమెని దర్శించి అర్చించడానికి ముక్కోటి దేవతలూ అక్కడికి వచ్చి పోతుంటారనీ, అమ్మవారే 
స్వయంగా అక్కడ నెలకొని వుండటంచేత, దేవతలూ, మహర్షుల రాకపోకలచేతా ఆ పర్వతం 
పరమ పవిత్రమైనదని, అలాంటిచోట తపస్సు చెయ్యడంచేత మనోరధం త్వరగా నెరవేరుతుందన్న 
భావంతో అర్జునుడు అక్కడ చాలాకాలం తపస్సు చేశాడు పార్టుడి తపోదీక్షకి మెచ్చిన 
పరమేశ్వరుడు అతడిని పరీక్షించడానికి అమ్మవారితో సహా కోయదొర అవతారంలో 


ఇంద్రకీలాద్రిపై దిగాడు 
ల! రీ ఎదాదాదాదాదాటొ 








శ్రీ స్వర్ణకవదాలంకృత కనకదుర్లా దేని" 


న. 
వ 


| ఫ్య స. 5 వణ 





పరమేశ్వరుడి ఆదేశానుసారం మాయారాక్షసుడు అడివిపందిలా మారి భయంకరంగా 
ఘీంకరించసాగాడు ఆ మృగంచేసే శబ్దాలకు తపోభంగమైన అర్జునుడు ఆగ్రహంతో లేచి, 
ధనుర్భాణాలు తీసుకుని అడవిపంది వెంటపడ్డాడు అది అర్జునుడి కంటపడినట్లే కన్పిస్తూ, 
అతడికి చిక్కకుండా పొదల్లో దూరి తప్పించుకుంటూ అతడిని ముప్పతిప్పలు పెట్టింది 

అర్జునుడు చాలసేపు దాన్ని వెంటాడి, విసిగి వేసారిపోయాడు చివరికి ఒక పొదలో 
దాని అలికిడిని గ్రహించి శబ్దబేధిని (ప్రయోగించాడు అదే సమయంలో మారువేషంలోవున్న 
శివుడు కూడా బాణప్రయోగం చేశాడు ఇద్దరి బాణాలు ఏకకాలంలో ఆ మాయామృగంలో 
దిగబడ్డాయి అది భయంకరంగా ఘర్జిస్తూ విలవిలతన్నుకుని [ప్రాణాలు వదిలింది పార్గుడు 
పరమానందంతో దాన్ని సమీపించి స్వాధీనం చేసుకోబోయాడు అంతలో 

“ఏయ్‌ ఆగాగు ఆ వేటనాది ” అంటూ ఉరుకులమోద పరిగెత్తుకొచ్చాడు కోయదొర 

“కాదు నాది అన్నాడు అర్జునుడు 

ఈ కొండనాది యీ అడవినాది ఇక్కడున్న సమస్తానికీ ఏలికని నేను ఈ వేటనాది 
అన్నాడు కోయదొర 

“ఈ చోటు నాది ఈ అమ్ము నాది దీన్ని వేటాడిన కండబలం నాది అంచేత యీ వేట 
నాది” అన్నాడు అర్జునుడు పంతంగా ఇద్దరిమధ్యా మాటా మాటా పెరిగింది వేట ఎవరిదో 
తేల్చుకోడానికి చేతులుకలిపొరు ఆ పోరులో సర్వేశ్వరుడితో సమవుజ్జీగా నిలిచిన నరుడు 
చివరికి ఆయన్ని శివుడిగా గుర్తించి సాష్టాంగపడ్డాడు అమ్మతో సహా అయ్యదర్శనమిచ్చాడు 

“పార్టా నీ భక్తికి మెచ్చాను పరమేశ్వరుడితోనే పోరుకి తలపడ్డ నీ శక్తికి మెచ్చాను 
నీకు విజయాన్ని పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాను నీవు నేటినుండి విజయుడు అన్న 
నామంతో కీర్తించబడతావు నీవు తపస్సుచేస్తూ నివశించిన యీ వాటిక నీ పేరిట 'విజయవాటిక'గా 
ప్రసిద్ధమ్యతుంది ' అని వరమిస్తూ పాశుపతాస్త్రాన్ని పార్టుడికి ప్రసాదించాడు పరమేశ్వరుడు 

“అర్జునా కాలక్రమంలో యీ విజయవాటిక పవిత్ర పుణ్యక్షేత్రమవుతుంది దుర్గమమైన, 
అబేధ్యమైన యీ ఇంద్రకీలాద్రిపై వెలసిన నేను “దుర్గగా పిలవబడుతూ భక్తుల అభీష్టాలు 
తీరుస్తూ కలియుగాంతం వరకూ యిక్కడ నివశిస్తాను ఇంద్రకీలాద్రిపై నేనున్నంతకాలం జనులు 
నాతో పాటు నిన్నూ తల్బుకుంటారు ' అని వరమిచ్చింది అమ్మవారు 

పార్టుని |ప్రార్థనమేరకు ఆ తల్లి దుర్గాదేవిగా దర్శనమిచ్చింది ఆమె అద్భుతరూపాన్ని 
చూస్తూ పార్టుడు భక్తితో యిలా స్తోత్రం చేశాడు 

“సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ల సాధకే 
శరణ్య (త్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.” 

పార్టుని సోతగానాలకు సంప్రీతి చెందుతూ, పార్వతీ పరమేశ్వరులు అతడిని ఆశీర్వదిస్తూ 
అంతర్జానమాయ్యారు 

ఆ విధంగా విజయుడి పేరుమోద ఇంద్రకీలాద్రి పర్వతం చుట్టూ ప్రక్కల ప్రాంతం యావత్తూ 
విజయనవాటిక నగరంగా రూపుదిద్దుకుంది విజయుని గాధకు సంబంధించిన శిలాశాసనం 
యీ పర్వతంమోద ్రతిష్టించబడింది కాలక్రమంలో యీ విజయవాటిక నగరాన్ని రాజధానిగా 
చేసుకుని ఎందరో ప్రభువులు యో ప్రాంతాన్ని పాలించారు 


న 





అయితే ఇంద్రకీలాద్రి పర్వతం చెట్లూ చేమలతో దుర్గమంగా వుండటంచేత, యీ అరణ్యాల్లో 
కరమృగాలతోపాటు భిల్లులూ, కోయలూ, ఆటవికులూ నివశిస్తూ వుండటంచేత సామాన్య 
ప్రజానీకం ఎప్పుడోగానీ వచ్చి దుర్గమ్మవారిని దర్శించుకునేవారు కాదు అడవిజాతి ప్రజలే 
ఆమెకి పూజలుచేసి, జంతుబలులు నైవేద్యం సమర్పిస్తుండేవారు అప్పట్లో అమ్మవారికి 
ఆలయంకూడా వుండేది కాదు అయితే అమ్మవారి మహత్తు అంతటా వ్యాపించడంచేత ప్రజలు 
ఆమెనే ఆరాధ్యదేవతగా పూజిస్తుండేవారు అలా తనని భక్తితో నమ్మి ఆరాధించిన వారందరినీ 
ఆ తల్లి ఎన్నో విధాలుగా కాపాడి ఆదుకుంటుండేది 

ఆ తల్లి మహత్య్మ ప్రభావంచేత విజయవాటిక ఒక పరగణాగా రూపొందింది అయితే 
అప్పటికి ఆమెని 'దుర్గాదేవి' 'దుర్దమ్మతల్లి' అనే పిల్చుకునేవారు 'కనకదుర్లో అన్న పేరు అప్పటికింకా 
రాలేదు అమ్మవారికి 'కనకదుర్గి అన్నపేరు రావడానికి కూడా ఒక చారిత్రిక గాధ వుంది 
ఇక్కడ లభించిన “శిలాశాసనం” బట్టి ఆ కధ యిలా వుంది 


దుర్గ మ్మే 'కనకదుర్ద' గా మారిన గాధ 


క్రీ॥;ఈ1 5,6 వ శతాబ్ద ప్రాంతంలో విజయవాటికను మాధవవర్మ పాలించేవాడు ఆ 
కాలంలో చిన్న చిన్న సంస్థానాలు ఎన్నో వుండేవి అప్పటికింకా విజయనగర సామాజ్యం 
స్థాపించబడలేదు 

మాధవవర్మ ప్రజలను కన్నబిడ్డల్లా చూస్తూ ధర్మబద్ధంగా పరిపాలన సాగించేవాడు ఆయన 
దుర్గమ్మని తమ కులదేవతగా ఆరాధించేవాడు ఆయన తరుచుగా అరణ్యమార్గం ద్వారా 
ఇంద్రకీలాద్రిని చేరుకుని అమ్మవారికి పూజాదికాలు జరిపిస్తుండేవాడు 

ఆనాటి ప్రజలు అమ్మవారిని గామదేవతగా భావించి ఆరాధిస్తుండేవారు అయితే 
అమ్మవారు రాత్రివేళల్లో తన మందిరాన్ని వదిలి, కొండదిగి వచ్చి గ్రామసంచారంచేస్తూ అర్ధరాత్రి 
దాటాక తిరిగి తన కొండకి తిరిగి వెళ్తుందని ప్రజలూ, ప్రభువూ నమ్మేవారు అప్పట్లో వారి 
నమ్మకాలకి అనేక నిదర్శనాలు కూడా జరిగాయి 

అందుచేత స్థానిక ప్రజలు పగటిపూట మాత్రమే కొందెక్కి అమ్మవారిని దర్శించుకునేవారు 
పూజారికూడా చీకటి పడకముందే అర్చనలు ముగించుకుని కొండదిగి ఊళ్లోకి వచ్చేసేవాడు 
ఆటవికజాతులవారు ఎక్కువగా అమ్మని దర్శించుకుంటుండేవారు 

మాధవవర్శ్మకి చాలాకాలం వరకూ సంతానం కలగలేదు ఆయన నిత్యం తన భవనంలో 
అమ్మవారిని పూజిస్తూ తనకి సంతానం ప్రసాదించమని ప్రార్ధించేవాడు ఆయన ప్రార్ధనలు 
ఫలించి ఒక రాత్రి అమ్మవారు ఆయనకి స్వప్నంలో దర్శనమిచ్చింది 

“నాయనా నేను వశిస్తున్న ఇంద్రకీలాద్రి దుర్భేద్యమైనది పవిత్రమైనది అయినా నా 
భక్తులు నన్ను దర్శించుకోడానికి కనీస వసతి సౌకర్యాలు కూడా లేవు ఈ సంస్థానాన్ని పాలిస్తున్న 
ప్రభువుగా ఆ ఏర్పాట్లు చేయించు నీకు వంశాంకురాన్ని ప్రసాదిస్తాను ? అని స్వప్నంలో రాజుకి 
తెలియజేసింది దుర్గమ్మ 


రన ర ర నా. 





మాధవవర్మ చాలా ఆనందించాడు తనకున్నపాటి వనరులతో కొండకి మెట్లమార్గాన్ని 
నిర్మించాడు అమ్మవారి విగ్రహంపైన చిన్న ఆలయాన్ని దాని ముందొక మంటపాన్ని కట్టించాడు 
అమ్మవారికి నిత్య ధూపదీప నైవేద్యాలకి గాను ఈనాములు ఏర్పాటు చేయించాడు సామాన్య 
ప్రజానీకం అమ్మవారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేయించాడు అమ్మవారు 
కనికరించింది మాధవవర్మకి సలక్షణుడైన కుమారుడు జన్మించాడు ప్రజలూ ప్రభువూ ఎంతో 
ఆనందించి అమ్మవారికి [పత్యేకపూజలూ, అర్చనలూ చేశారు 

యువరాజు క్రమక్రమంగా యుక్తవయస్ముడయ్యాడు అతడూ అమ్మవారి భక్తుడే అలా 
తండ్రీ కొడుకూ నిత్యం అమ్మవారిని సేవిస్తూ వుండేవారు మాధవవర్మ న్యాయమూ, ధర్మమూ 
తన రెండు కళ్లుగా భావిస్తే, యువరాజు న్యాయధర్మ పరిరక్షణలో తండ్రిని మించిన తనయుడిలా 
భాసించాడు యువరాజు రాజ్యాధికారం చేపడితే అలనాటి శ్రీరామచంద్రుడిలా రామరాజ్యం 
వస్తుందని ప్రజలు చెప్పుకునేవారు తన కొడుకుపట్ల ప్రజలకి వున్న నమ్మకం, (ప్రేమా చూసి 
మాధవవర్మ మిక్కిలి సంతోషించేవాడు అలాంటి సుపుత్రుడిని తమకి ప్రసాదించిన అమ్మవారికి 
నిత్యం కృతజ్ఞతలు చెప్పుకునేవాడు రాజు ఇలా కాలం ఆనందంగా సాగుతుండగా విధి 
బలవత్తరమై ప్రజల్ని విషాదంలోముంచే సంఘటన ఒకటి ఊహించని విధంగా జరిగిపోయింది 

ఒకరోజు ఒక పేదరాలు తన ఏడేళ్ల కొడుకుని వెంటబెట్టుకుని దుర్గమ్మకొండ సమిపంలో 
చింతచిగురు కోసుకోడానికి వెళ్లింది ఆమె తన పనిలో నిమగ్నమైవుండగా కొడుకు ఆ ప్రక్కనే 
ఆడుకోసాగాడు అంతలో సాయం సమయం కావచ్చింది చీకటిపడితే అమ్మవారు కొండదిగి 
సంచారానికి వస్తుందనీ, ఆ సమయంలో ఆమెకంట పడ్డవాళ్లు నెత్తురు కుక్కుకుని చస్తారని 
జనం చెప్పుకునేవారు అందుచేత పేదరాలు గబగబా తన పని ముగించుకుని చీకటి పడకుండా 
తన ఇంటికి చేరుకోవాలన్న ఆరాటంలో కొడుకుని వెంటబెట్టుకుని వడివడిగా నడవసాగింది 
తల్లికంటే ముందుగా ఆమె చెయ్యి వదిలించుకుని పరిగెత్తసాగాడు ఆ పసివాడు 

“'ఆగరా' అంటూ అరుస్తూ కొడుకుని మందలిస్తూ వెనుక నడవసాగిందా పేదరాలు 
అయితే ఆ పసివాడు తల్లి మాటలు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకు పరిగెత్తి ఓ 
మలుపు తిరిగాడు 

సరిగ్గా అదేసమయంలో అదే మార్గాన వెనకనించి తన రదంమాద వేగంగా దూసుకు 
వస్తున్నాడు యువరాజు 

యువరాజు ఆ మలుపులో చాలా దురుసుగా, రెట్టించిన వేగంతో రధాన్ని నడిపాడు ఆ 
రధచక్రాల క్రిందనించి లేస్తున్న ధూళికి అతడికి మరేమో కనిపించే అవకాశంలేదు రధ 
చక్రాలు, అశ్వాల పరుగుల చప్పుళ్లకి మరే శబ్దాలూ వినిపించే పరిస్థితీ లేదు 

అలా అమితవేగంగా పరిగెడుతున్న ఆ రదఅశ్వాల ధాటికి అరుపులో ఆ పసివాడు తూలి 
కిందపడ్డాడు మరుక్షణం రధచక్రాలు ఆ బాలుడి దేహంమోదగా సాగిపోయాయి ఆ బాలుడి 
ఆక్రందన కూడా ఆ హోరులో వినిపించలేదు యువరాజు అది గమనించకుండా ముందుకు 
సాగిపోయాడు 





స్ట pn bane వధ జ. లు 
ఛో స్స జీ % 
చక్‌ ఖో లో IE 


అంతలో బాలుడి తల్లి అక్కడికి పరిగెత్తుకొచ్చింది రక్తపుమడుగులో కొనఊపిరితో గిలగిల 
తన్నుకుంటున్న కొడుకుని చూసి దుఃఖంతో గుండెలు బాదుకుంటూ కుప్పకూలిపోయింది 

“బాబూ అని విలపిస్తూ కొడుకుని వడిలోకి తీసుకుంది ఆ తల్లి ఆ బాలుడు “అమ్మా 
అని ఏడుస్తూ తల్లివడిలో శాశ్వితంగా కన్నుమూశాడు ఆ తల్లి గుండె దుఃఖంతో చెరువై 
పోయింది 

“అమ్మా దుర్గమ్మతల్లీ బిడ్డలులేరన్న నా చింతతీర్చి నాకు కొడుకుని ప్రసాదించావు 
ఇంతలోనే మళ్లీ నన్ను దిక్కులేనిదాన్ని చెయ్యడానికి నీ మనస్సెలా ఒప్పింది తల్లీ * అని 
వాపోయింది 

'నా కడుపులో యిలా ఎందుకు చిచ్చుపెట్టావమ్మా ' అంటూ గుండెలు బాదుకుని 
ఏడ్చింది కానీ ఆ తల్లి మొర ఎవరాలకిస్తారు? ఆమె కడుపుకోత ఎలా తీరుతుంది? ఆమె 
ఆక్రోశం కాస్తా ఆవేశంగా మారింది కొడుకు శవాన్ని భుజాన వేసుకుని రాజసభకి బయల్దేరింది 

ఆ రాత్రి మాధవవర్శని న్యాయంకోరుతూ ధర్మగంట మోగించింది ఇప్పుడు వేళగానివేళ 
ఆ ధర్మ ఘంటారావం వినిపించేసరికి మాధవవర్మ తక్షణం సభ ఏర్పాటు చేయించాడు ధర్మ 
గంట (మోగించిన తల్లిని కొడుకు శవంతోసహా సభలో ప్రవేశపెట్టారు 

మాధవవర్మ ఆ బాలుడి శవాన్ని చూస్తూనే తీవంగా కలతచెంది ఎవరమ్మా నువ్వు? ఆ 
బాలుడెవరు? ఏం జరిగింది?” అనడిగాడు అనునయంగా 

“ఘోరం జరిగింది మహారాజా ఒకడు నా ఒక్కగానొక్క కన్నబిడ్డని అతి దారుణంగా 
పొట్టన పెట్టున్నాడు నా కొడుకునిచంపి నన్ను జీవశ్చవాన్ని చేశాడు (ప్రభూ 'అంటూ దుఃఖంతో 
బావురుమంది ఆ తల్లి సభకి చేరిన ఊరిజనం బిడ్డని పోగొట్టుకున్న యీ తల్లికి న్యాయం 
చెయ్యాలి * అని అన్నారు 

మాధవవర్మ వాళ్లని ఉద్దేశిస్తూ 'మా పాలనలో అధర్మానికి, అన్యాయానికి తావులేదు ఈ 
బాధితురాలికి తప్పక న్యాయం జరిపిస్తాం ” అని సభకి హామాయిచ్చి 'ధైర్యంగా చెప్పమ్మా నీ 
కుమారుడి మృతికి కారకుడెవరు?’ అని అడిగాడు 

ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరో నాకు తెలియదు ప్రభు, ఎవరో రదం తోలుతు 
రాజ(ప్రాసాదంవైపు వెళ్లారు అని విన్నవించుకుంది 

మాధవవర్మ ఆమె చెప్పిన వివరాల ప్రకారము ఆ శిశువును చంపిన వారిని ఎక్కడవున్నా 
బంధించి వెంటనే మరణదండన విధించమని ఆదేసించాడు 

ఆ తరువాత వేగులద్వారా ఆ శిశువునికి ప్రమాదము జరిగినది తన కొడుకు వల్లనేనని 
తెలిసికొని, ప్రజలకొక న్యాయం, ప్రభువులకొక న్యాయంలేదని వెంటనే శిక్షను అమలు చేయమని 
ఆజ్ఞాపించాడు 


బా ఈ దాదా 












కో 


టీ 
ల 


Saw 


Re 


Ratti me వ 


ద 





మంత్రులు, సామంతులు, ప్రజలు ప్రభు మాకు అన్యాయం జరుగుతుంది మికు లేక 
లేక కలిగిన ఏకైక సంతానము మో తరువాత రాజ్యభారం వహించువారు ఎవ్వరూ లేరు 
యువరాజుని క్షమించమని అందరు విన్నవించుకున్నారు 

కానీ మాధవవర్మ అలా వీలులేదు వెంటనే శిక్షను అమలు చేయమని ఆజ్ఞాపించాడు 

ఆ మర్నాడు సూర్యోదయ సమయంలో అశేష జనసమక్షంలో యువరాజుకి బహిరంగంగా 
మరణదండన అమలు జరిపించాడు మాధవవర్మ 

అప్పుడు ఒక్కసారిగా ఆకాశమంతటా తళతళమెరుపులు మెరిసింది ఆ మెరుపుల 
మధ్యనించి కనకవర్షం కురవసాగింది రాజూ, ప్రజలూ నిశ్చేష్టులై చూస్తుండగా నాలుగు 
ఘడియలపాటు కనకవర్షం కురిసింది 

ఆ బంగారం వర్షంలా కురవడానికి దుర్గమ్మే కారణమని (గ్రహించిన మాధవవర్మ “తల్లీ 
దుర్గమ్మా నీ లీలలు తెల్సుకోవడం మా వంటి సామాన్యులకు ఎలా సాధ్యం? నువ్వు 
ప్రసాదించిన నా కుమారుడిని నువ్వే తీసుకున్నావు ఇప్పుడేమో అపార కరుణావృష్టి కురిపించావు 
“ఏమిటమ్మా, నీ లీలలు?” అని (ప్రార్ధించాడు 

అప్పుడు అంతరిక్షంనుండి “రాజా నీ ధర్మనిరతికి మెచ్చి కనకవర్షం కురిపించాను నీ 
భక్తికి మెచ్చి నీ కుమారుడికీ, ఆ పేదరాలి కుమారుడికీ ప్రాణదానం చేస్తున్నాను మారూ మో 
ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లండి” అని దేవి వాక్కు వినిపించింది యువరాజూ, ఆ బాలుడూ 
నిద్రలోంచి లేచిన వాళ్లలా మేలుకున్నారు 

'తల్ల దుర్గా కనకవర్షం కురిపించి మా పాలిట కనకదుర్గవయ్యావు నీ కరుణా 
కటాక్షలతో యీ విజయవాటికను కనకవాడగా మార్చావు జేజేలు తల్లీ జేజేలు ” అని 
ప్రార్ధించారు రాజు, (ప్రజలు 

ఆ విధంగా, దుర్గాదేవి, ఆనాటినించీ 'కనకదుర్గ అయింది అయితే ఆమె మూలవిరాట్‌ 
స్వరూపం మాత్రం 'మహిషాసుర మర్థని” అవతారంగా వుండి ఉగరూపంతో భీతి కొలుపుతూ 
వుండేది కాలక్రమంలో జగద్దురు అ శంకరాచార్యులవారు దేశాటన చేస్తూ 'విజయవాటికికి 
వచ్చారు పవిత్ర నదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రిని చేరి కనకదుర్గమ్మని దర్శించుకున్నారు 

శివుని వరప్రసాది అయిన శంకరులవారు ఉగ్రరూపిణి అయిన మహిషాసుర మర్ధని 
మూర్తిని గాంచి విసయం చెందారు లోకాలను చల్లని చూపులతో కాపాడి కటాక్షించవల్సిన 
తల్లి 'తన బిడ్డలని భయే పెట్టేలా” ఉగరూపంతో వెలసివుండటంలోని ఆంతర్యం ఏమిటోనని 
వారు తమ దివ్యదృష్టితో చూసి మహిషాసుర సంహారం అనంతర వృత్తాంతాన్ని గ్రహించారు 

ఆదిశంకరాచార్య ఆ “మహిషాసుర మర్ధని'ని భక్తి ప్రపత్తులతో ఇలా కీర్తించారు 





TRIN 





మహిషాసుర మర్దినీ స్తోత్రం 


అయిగిరినందిని నందితమోదిని విశ్వవినోదిని నందినుతే 
గిరివర వింధ్య శిరో2ధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే 
భగవతి హే శితికంర కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్మకపద్దిని శ్రైలసుతే॥ 
సురవరవర్నణి దుర్ధరధర్శిణి దుర్ముఖమర్షిణి హర్షరతే 
[త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే 
దనుజనిరోషిణి దుర్మదశోషిణ్‌ దుఃఖవినాశిని సింధుసుతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్మకపర్దిని శైలసుతే! 
అయిజగదంబి కదంబవనప్రియ వాస విలాసిని వాసరతే 
శిఖరిశిరోమణి తుంగహిమలయ శృంగనిజాలయ మధ్యగతే 
మధుమధురే మధుకైతవభంజిని కైటభభంజిని రాసరతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 
అయినిజహుంకృతి మాతృనిరాకృతిధూ[మవిలోచని ధూమశిఖే 
సమరవిశోణిత బీజసముద్భవ బీజజలతాధిక బీజలతే 
శివశివకుంభ నిశుంభమహాహవ దర్పితభూత పిశాచపతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే!। 
అయిభో శతమఖఖండితకుండలి తుండిత ముండ గజాధిపతే 
రిపుగజగండ విదారణఖండ పరాక్రమశౌండ మృగాధిపతే 
నిజభుజదండ నిపాతితచండ నిపాతిత ముండ భటాధిపతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్య కపర్దిని శైలసుతే॥। 
అయిరణమర్శ్మర శాత్రవదోర్టుర దుర్ద్ణయ నిర్దర శక్తీ భృతే 
చతురవిచార ధురీణ మహాశివదూతకృత ప్రమధాది పతే 
దురిత దురీహ దురాశయదుర్మద దానవదూత దురంత గతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 
అయిశరణాగత వైరివధూవరకీరవరాభయ దాయకరే 
[తిభువనమస్తక, శూలవిరోధి నిరోధికృతామల తూలకదే 
దుర్మ మితావర దుందుభినాద ముహూర్ముఖరీకృత దీనకరే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్షిని శైలసుతే! 


RETR EA 


సురలలనాతత ధేయిత ధేయిత తాళనిమిత్తజ లాస్యరతే 

క కుంభాంపతివధోంగత తాలక తాలకుతూహల నాదరతే 
ధిం ధిం ధిమికిట ధింధిమితధ్వని ధీరమృదంగ నినాదరతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 
రుణ రుణ హీంకృత నూపుర రంజిత మోహిత శింజిత భూతపతే 
నటిత నటార్థ నటీనటనాయిక నాటిత నాటక నాట్యరతే 
పదనత పాలిని ఫాలవిలోచని పద్మవిలాసిని విశ్వధురే 

జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే।। 
దనుజసుసంగర రక్షణసంగ పరిస్పురవంగ నటత్మటకే 
కనక నిషంగా పృషత్మనిషంగ రసదృటభృంగ హటావటకే 
హతి చతురంగ బలక్షితిరంగ ఘటదృహురంగ వలత్మటకే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 
మహిత మహాహవ మల్లమతల్లిక వెల్లకటిల్ల క భిక్షురతే 
విరచిత వల్లిక పల్లిక గెల్లిక మల్లిక భిల్లిక వర్దభృతే 

భృతి కృత పుల్లసముల్లసి తారుణ వల్లవతల్లజ సల్లలితే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే!। 
అయితవసుమనస్సు మనస్సు మనోహరకాంతిలసత్క్మల కాంతియుతే 
సుతరజనీ రజనీ రజనీ రజనీ కరవక్ర విలాస కృతే 
సునయనవరనయన సువిభమరభమర [భమరాధివిశ్వమతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే 
అవిరళగండల మేదురమున్మద మస్తకమతంగ రాజగతే 
(తిభువనభూషణ భూతకళానిధి రూపపయోనిధి రాజసుతే 
అయి సుదతీజన లాలస మానస మోహన మన్మధ రాజగతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 
కమలదళామల కోమలకాంతి కళాకలితాకుల బాలలతే 
సకలకలానిచయక్రమకేళి చలత్మలహంస కులాలికులే 
అళికుల సంకుల కువలయమండిత మౌళివిలత్సమదావికులే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 
కలమురళీరవ వాజిత కూజితకోకిల మంజుల మంజురతే 
మిళిత మిళింద మనోహర గుంభిత రంజితశైల నికుంజగతే 
మృగగణభూత మహాశబదీగణ రింగణ సంభృతకేళిభృతే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 


TRIRTRIRIRRNL, త RRR 








కటితటినీత దుకూల విచిత్ర మయూఖసురంజిత చంద్రకలే 
నిజకనకాచల మౌళిపయోగత నిక్టరకుంజర భీరురుచే 
ప్రణతసురాసుర మౌళిమణిస్స్ఫుర దంశుల తాధిక చంద్రరుచే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 
విజితసహస్ర కరెక సహస్ర సుధాసమరూప కరైకమతే 
కృతసుతతారక 'సంగర తారక తారకసంగర సంగమనుతే 
గజముఖషణ్ముఖ రంజిత పార్శ్వ సుశోభిత మానస కంజపుటే 
జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే॥ 
పదకమలం కమలానిలయే పరివస్యతి యోనుదినంస శివే 
అయికమలే విమలే కమలానిలశీకర సేవ్యముఖాబ్ద శివే 
తవపదమధ్యహి శివదం దృష్టి పధం గతమస్తు మభిన్నశివే 

జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే! 
స్తుతిమితి స్తిమిత స్తు సమాధినా నియమితో యతో 2 నుదినంపరేత్‌ 
పరమయారమయాసతు సేవ్యతేపరిజనో 2 పిజనోపిచతం భజేత్‌॥ 
(ఇతి శ్రీ మచ్చంకరాచార్య విరచిత మపొషానుర మర్దినీ స్తోతం,) 

ఈ విధంగా కనకదుర్దాదేవిని కీర్తించిన శంకరాచార్యులవారు, పవిత్ర కృష్ణవేణీ జలాలతో 
శ్రీసూక్త విధానంగా దేవిని అభిషేకించి, ఇంద్రీకీలాద్రి పైనున్న వృక్షాలనుండి శ్రీ గంధ చందనాలతో 
ఆ అమ్మవారికిమయి పూతనాలుపూసి, పలు పుష్పాలతో అర్చించి, నారికేళ, కదళీ ఫలాలను 
నివేదనగా సమర్పించి 

అరణ్యేరణే దారుణే శతృమధ్యే 

నలే సాగరే ప్రాంతరే రాజగేహే 
త్వ మేవా గతిర్దేవి నిస్తార నౌకా 
నమస్తే జగత్తారిణి త్రాహి దుగ్దే॥ 

అని అమ్మని కీర్తించారు మహిషాసుర మర్ధనిగా ఉగ్రమూర్తిగావున్న మూలవిరాట్‌స్వరుపాన్ని 
శాంతింపచెయ్యడానికి, శాంతియంత్రాన్ని ప్రతిష్టించారు ఇలా శంకరులవారిచే శ్రీ చక్రం ప్రతిష్ట 
జరిగినందుకే అమ్మవారు నేటికి రాజరాజేశ్వరీ రూపంలో కనకదుర్గగా ఆనాటినించీ 
దర్శనమిస్తోంది. శంకరులవారే పసుపుచందనాలతో అమ్మముఖరూపాన్ని తీర్చిదిద్ది, సమయాచార 
పూజావిధాన పద్ధతి ఆరంభించి దేవిని ఇలా (ప్రార్థించారు 

అదేవిధంగా 

శంకరాచార్యులవారు తమ దివ్యదృష్టిచేత ఇంద్రకీలాద్రిపై అదృశ్యంగా వున్న 'బహ్మ్నప్రతిష్టిత 
శివలింగాన్ని గుర్తించి ప్రార్ధించి, ఆ లింగమును వెలికితీసి పునఃపతిష్టచేసి మల్లికా పుష్పాలతో 
శివుని పూజించారు మల్లెపూలతో పూజలందుకొనడంచేత శివునికి 'మల్లేశ్వరుడు” అన్నపేరు 
వచ్చింది అమ్మవారికీ, అయ్యవారికి కళ్యాణం జరపడంచేత వారిని శ్రీ కనకదుర్గా మల్లేశ్వరులు 
అని కీర్తించడం సాంప్రదాయమైంది 


MRR, Be RRR 








1 TNE 
HEL ర 


శ్రీ రాజరాజేశ్వరీ దేవి 





అదే విధంగా అమ్మవారు రక్తబీజాది రాక్షసులను సంహరించి వారి ర్తకపానంతో ఉగ్రరూపిణి 
అయినందున, ఆమెని శాంతింపచెయ్యడానికి కుంకుమ పూజ, కుంకుమార్చన జరపడం 
సాంప్రదాయమైంది “మహిషాసుర మర్ధని' కొండపై వెలసిన తరుణంలో ఏర్పడబోయిన ముప్పును 
తప్పించడానికి మంగళగౌరిగా అవతరించినందున గౌరికి ప్రీతికరమైన పసుపుతో మంగళగౌరిగా 
పూజించడం, ఇలా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించి 'ముత్తయిదువతనంి వృద్ధికై 
స్రీలు ఆరాధించడం ఆచారమైంది అలాగే దుర్గని గాయత్రిగా అలంకరించడం గాయత్రిగా 
ఆరాధించడం కూడా (ప్రాచుర్యంలోకి వచ్చింది 
కాత్యాయనీ చ విద్మ హే 
కన్య కుమారి ధీ మహి 
తన్నో దుర్గి (వచోదయాత్‌ 
ఇలా దుర్గా గాయతత్రి' ని నిత్యం పరించి, అమ్మనే స్మరించేవారికి సకల సౌభాగ్య సంపదలూ 
సంప్రాప్తిస్తాయి 
ఈ తల్లి (త్రిశక్తి స్వరూపిణి త్రిమూర్తి స్వరూపిణి ఆనాటి విజయవాటికే కాలక్రమంలో 
విజయవాడగా అనంతరం బెజవాడగా, మళ్లీ విజయవాడగా మారింది కానీ అమ్మమాత్రం 
అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూ తన భక్తులకి కొంగుబంగారమై, తనని నమ్మి కొలిచిన వారి 
మనోభీష్తాలు తీరుస్తూ చల్లగా కాపాడుతోంది ఈనాడు రాష్ట్రంనించేగాక దేశం నలుమూలలనించీ 
లక్షలాది భక్తులు తరలి వచ్చి అమ్మను దర్శించుకుంటున్నారు ఈనాడే కాదు శతాబ్దాల 
క్రితంనుంచీ ఎందరో వచ్చి అమ్మని దర్శించుకున్నట్లూ, ఆమె మహత్తులను ప్రత్యక్షంగా గమనించి 


తృప్తి చెందినట్లూ చ్రారిత్రకాధారాలు, శిలాశాసనాలు ఎన్నో వున్నాయి 
దేవీ నవరాత్రి ఉత్సవాలు 

ప్రతిసంవత్సరం ఆశ్వయుజశుద్ధపాడ్యమి మొదలుకొని దశమివరకూ శ్రీకనకదుర్గాంబకి 
నవరాత్రి మహోత్సవాలు ఘనంగా, రంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుతుంటారు మొదటి 
తొమ్మిదిరోజులూ అమ్మవారిని తొమ్మిది అవతారమూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి 
విశేష పూజలు, అర్చనలు జరుపుతారు దశమినాడు శ్రీ రాజరాజేశ్వరిగా కనకదుర్దాదేవిని 
అలంకరించి అర్చిస్తారు అశేష ప్రజానీకం యీ నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని తరిస్తారు 


అమ్మవారి నౌకా విహారం 


దశమినాటి సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా కృష్ణవేణీ నదీ తీరానికి 
తీసుకువెళ్లారు అనేకరకాల పుష్పాలతో అందంగా అలంకరించిన “హంసవాహనంి మోద 
అమ్మవారిని, అయ్యవారిని మంత్ర, శాస్ర్రబద్ధంగా ఆశీనులను గావించి నౌకావిహారం జరుపుతారు 
విద్యుద్దీపకాంతులతో, బాణాసంచా సంరంభాలతో సాగే యూ నౌకా విహారాన్నిచూసి 


తరించాలేగానీ మాటలలో వర్ణించడం సాధ్యంకాదు 





సల 


స వాహనము 


ఇష 


aE 








జమ్మి కొట్టడం 


దశమినాటిరాత్రి జమ్మదొడ్డిలో జమ్మికొడతారు పారువేట జరుగుతుంది దేశద్రోహులూ, 
'ప్రజాద్రోహులూ అయిన శతృవులను జయించినదానికి గుర్తుగా జమ్మి కొడతారు విజయవాడ 
వన్‌టౌన్‌ పోలీసులు యీ ఉత్సవానికి నాయకత్వం వహిస్తారు అమ్మవారిని సకల లాంఛనాలతో 
కొండపైనించి ఊరేగింపుగా జమ్మిదొడ్డికి తీసుకువచ్చి అక్కడ ఉత్సవం చేస్తారు ఈ పోలీసువారి 
సాంప్రదాయానికి వెనుక ఒక ఇతిహాసం వుంది 

దాదాపు 70, 80 సంవత్సరాలక్రితం అప్పటి విజయవాడ వన్‌టౌన్‌ పోలీసు సబిన్‌ స్పెక్టర్‌ 
వదోకారణంచేత అమ్మవారిని దూషించాడట ఆ మరుక్షణమే అతనికీ, అతని భార్య, నలుగురు 
పిల్లలకి తీవ్రమైన జ్వరంవచ్చి మశూచి సోకింది ఆయన తన తప్పు తెలుసుకుని అమ్మవారికి 
అపరాధ సహస్రాణి చెప్పుకున్నాడు అంతే ఎలా వచ్చిన మశూచి అలా మాయమైపోయింది 
ఆయన అమ్మవారిసేవలో భాగంగా ఆ సంవత్సరం పారువేటలో తన స్టేషన్‌ సిబ్బందితో సహా 
పాల్గోన్నాడు అప్పటినించీ 'జమ్మికొట్టడంి అనేది వన్‌టౌన్‌ పోలీసులకి ఆచారమైంది ఆ స్టేషన్‌ 


సబిన్‌స్పెక్టర్‌ది నాయకత్వ సాంప్రదాయమైంది నేటికీ యీ ఆనవాయితీ పాటించబడుతోంది 


భవానీ దీక్ష 


బ్రహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మగారిచేత దాదాపు 40 సంవత్సరాల క్రితం 1979-80 
సం॥।రాల్లో యో భవానీదీక్ష ప్రారంభించబడింది ఈ [గ్రంథంలో ఉదహరించిన “అమ్మవారి 
అనేక లీలావిశేషాలు, పౌరాణిక, చారిత్రికాంశాలు మాకు వివరంగా తెలియపర్చి యీ 
గగ్రంధరచనకు తమ సహకార |ప్రోత్సాహాలందించిన “బహ్మశ్రీ రాచకొండ కామేశ్వర శర్మ గార్కి 
మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈదంపతులకు శ్రీ కనకదుర్ణమ్మవారు సకల ఐశ్వర్య 
ఆయురారోగ్య సౌభాగ్యాలను ప్రసాదించాలని మనసారా ప్రార్ధిస్తున్నాము 

కనుక పరమపవిత్రమూ, పావనమూ, త్రిలోకపూజ్యమూ, అయిన 'అమ్మలగన్నమ్మి, 
“చాలపెద్దమ్మి యీ సృష్టికే “అమ్మ అయిన విజయవాడ శ్రీ కనకదుర్గమ్మను దర్శించి, అర్చించి, 
తరించిన వారిదే భాగ్యం ఈ తల్లి అపరాజిత కోర్కెలు తీర్చే కామేశ్వరి ఆకలితీర్చి అన్నంపెట్టే 
అన్నపూర్ణ విద్యలనాసంగే సరస్వతి విజ్ఞాన జ్ఞాన ప్రదాయిని గాయత్రి అష్ట ఐశ్వర్యాలనూ 
ప్రసాదించే మహాలక్ష్మి స్రీలకు సంతానాన్ని సౌభాగ్యాన్ని ఐదవతనాన్ని ప్రసాదించే మంగళగౌరి 
దుష్టశక్తులను దునుమాడే దుర్గ, కాళి, చండి, చాముండి, శాంభవి, త్రిపురసుందరి, శ్రీ లలిత 
అన్నీ యీ తల్లి అవతారరూపాలే సుప్రసిద్ధ వాగ్గేయకారులైన నారాయణతీర్ణులు వారు పాడిన 
తరంగం జయజయ వైష్ణవి దుర్గే జయ జయ కల్పితనర్ణే అన్న పాదం యీ తల్లి 
లీలాస్తుతికి అక్షరసత్యం 

హేదుర్లే విజయదుర్దే కాంచనదుర్దే శరణు శరణు ' అంటూ మనమూ శ్రీ 
కనకదుర్గాదేవిని స్మరిద్దాం |ప్రార్థిద్దాం పూజిద్దాం తల్లి దీవెనలు అందుకుందాం సకల సంపత్‌ 
సౌభాగ్యాలతో చిరకాలం వర్ధిల్లుదాం 











శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి 





శ్రీ కనకదుర్గమ్మవారిని ఎందరో రాజులు, చక్రవర్తులు, విదేశీయులు, కవి, గాయక 
వైతాళికు లెందరో దర్శించి పూజించి భూరి విరాళాలు, ధన కనక వస్తు వాహన సంపత్తులు 
సమర్పించినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనాలు, బంగారు వెండి నాణాలనుబట్టి తెలుస్తోంది 

బౌద్ధయుగంలో బోధి సత్త్వ మైత్రేయుడు, భావవివేకుడు, ఆచార్య నాగార్జునుడు తదితర 
బౌద్ధ గురువులు,కొండకుండా చార్యులు, అగ్గలయ్యవంటి జైన మతాచార్యులు అమ్మని 
దర్శించారు, రోమనులు, క్షతీయులు, పల్లవులు ఇంకొ అనేక రాజవంశాలకి చెందినవారు 
కనకదుర్గని దర్శించినట్లు ఇక్కడ తవ్వకాల్లో లభ్యమైన బంగారు నాణాలనిబట్టి తెలుస్తోంది 
విజయనగ్గరా ధీశుడు శ్రీ కృష్ణదేవరాయలు కొండపల్లి ముట్టడించడానికి వెళ్తూ ఈ తల్లిని 
దర్శించి అర్చించినట్లు, ఎన్నో అమూల్యమైన కానుకలు సమర్పించుకుని అమ్మవారి అనుగ్రహంతో 
విజయాన్ని సోధించినట్లు ఇక్కడవున్న ఈగ నాలి ర తెలుస్తోంది హుయాన్‌త్సాంగ్‌, 
పాహియాన్‌వంటి విదేశీయాత్రికులు అమ్మవారిని దర్శించి అనేక విశేషాలను తమ [గ్రంధాల్లో 

అక్షరబద్ధం చేశారు 

బుద్దుని అవతారంగా భావించబడే మంజుశ్రీ యీ నగరానికి వచ్చినప్పుడు 'ధ్యానంలో 
ఆయనకి అమ్మవారు 'తారాదేషి గా దర్శనమిచ్చింది ఆయన ధ్యానంలో వుండగా మన్మధుడు 
ఆవహించాడు తనకు అలా వికారం కలిగించిన మన్మధుడిని శమధం, విపశ్యన యోగాలద్వారా 
బండరాయి కమ్మని శపిస్తాడు ఇకపై కొండపై ధ్యానంచేసే యోగులకి మన్మధబాధ దాపురించదని 
ఆయన భావితరాల వారిని అనుగ్రహిస్తాడు "ఈ ఉదంతం మంజుశ్రీ మూలకల్పం మారదమన 
సూత్రాలలో లిఖించబడింది. 

ఇంద్రకీల పర్వతపాదాలవద్ద కనకదుర్గ మంటప స్థంభంపై క్రీ శ 1282వ సంవత్సరం 
నాటి శిలాశాసనం ఒకటి కనిపించింది ఇది పద్దెనిమిది పంక్తుల్లోవున్న శిలాశాసనం ఆ 
కాలంలో కన్యా బృహస్పతి సంవత్సరంలో మేషసంక్రాంతి పర్వదినాన పల్లెమాంకబోయని 
కుమారుడైన మల్లిబోయుడు మహాభక్తుడైన శివయోగి మాదయకు 25 ఆవులను దానంచేసి, 
వాటి పోషణభారం తన పుత్రపొత్రం పరంపరగా సోగుతుందని శాసనం శాడు ఈ శివయోగి 
నిరాహారంతో అనేక సంవత్సరాలపాటు యిక్కడ తపస్సు చెయ్యడమేగాక కనకదుర్గా మల్లేశ్వర 
స్వామివార్ల కళ్యాణం జరిపించినట్లు కూడా యీ శాసనం తెలుపుతోంది, 

విజయనగరం సంస్థానాధీశులైన పూసపాటి ఆనందగజపతి (ప్రతిసంవత్సరం దేవీ 
నవరాత్రులలలో రహస్యోక్తి ప్రకారం అమ్మవారికి పూజలు జరిపేవారు వీరు 1884 వ 
సంవత్సరంలో రోజుకి ఒక శ్లోకంచొప్పున పదిరోజుల్లో అమ్మవారిపై పదిశ్లోకాలు చెప్పారు 
వీరి దుర్గాస్తుతిని మండ లక్ష్మీకామశాస్తి అనే పండితుడు అనువదించి తెలుగులో పదిపద్యాలు చెప్పారు 

అలాగే 18వ శతాబ్దంలో అప్పటి శృంగేరి పీరాధిపతి శ్రీ విద్యాశంకర భారతివారు 
అమ్మవారిని దర్శించి, పులకించి, భక్తిభావంతో తన్మయులవుతూ, 'శ్రీకనకదుర్ణానందలహరి” 
అనే స్తోత్రాన్ని ఆశువుగా చెప్పారు వారుచెప్పిన ఆ స్తోతంలోని “సర్వమంగళ మాంగల్యే శివే 
'సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే . ” అనే శ్లోకాన్ని ఆబాలగోపాలం 
పరిస్తుంటారు. 





శ్రీ కనకదుర్గమ్మవారి దివ్యలీలావిలాసాలను చాటిచెప్పే ఒక అద్భుతసంఘటన 18వ 
శతాబ్దంలో జరిగింది ఆ కాలంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు యీ ప్రాంతాన్ని పాలించాడు 
ఆయన ఆస్థానకవి ములుగు పాపయారాధ్యులు వారు నిత్యం కృష్ణానదిలో స్నానమాచరించి 
అమ్మవారిని దర్శించుకునేవారు ఒకనాడు ఆయన స్నానసంధ్యాదులు పూర్తి చేసుకుని కాస్తంత 
ఆలశ్యంగా అమ్మవారి దర్శనానికి వచ్చారు అప్పటికే కాలాతీతమవడంతో అర్చకులు ఆలయ 
ద్వారాలు మూసుకుని వెళ్లిపోయారు దేవీదర్శ్భనం కానిదే పచ్చిగంగైనా ముట్టని ఆరాధ్యులవారు 
అమ్మవారి దర్శనం లభించలేదన్న ఆవేదనతతో “ముక్తి ద్వారము తలుపు తీయగదవే చాముండా 
జగజ్జీవనీ * అంటూ 24 పద్యాలు చెప్పారు వారు ఇరవైనాలుగవ పద్యం చెప్పగానే ఆలయం 
తలుపులు వాటంతటవే భళ్లున తెర్చుకున్నాయి అమ్మవారి దర్శనమైంది 

ఆ ఉదంతం ఆనోటా ఆనోటాపడి రాజావారికి చేరింది ఆయన ఆ ఉదంతంలోని నిజా 
నిజాలనూ, ఆరాధ్యులవారి భక్తి తత్సరతను స్వయంగా పరీక్షించాలనుకున్నారు ఆ మర్నాడు 
రాజావారి ఆదేశానుసారం పూజారులు ముందుగానే ఆలయద్వారాలు మూసివేశారు 
ఆరాధ్యులవారు యధావిధిగా వచ్చి ఆలయద్వారాలు మూసివుండటంతో ఆవేదనలతో మళ్లీ ఆ 
ఇరవై నాలుగు పద్యాలూ చెప్పారు ఇరవై నాలుగో పద్యం చెప్పగానే మళ్లీ ఆలయం తలుపులు 
భళ్లున తెరుచుకున్నాయి ఆరాధ్యులవారితోపాటు, వారిని చాటునించి గమనిస్తున్న 
రాజావెంకటాద్రి నాయుడిగారికీ, వారితోపాటువిన్న చార్లెస్‌విట్‌మన్‌ అనే తెల్లదొరకీ అమ్మవారి 
దర్శనం లభించింది విట్‌మన్‌దొర ఆనందాశ్చర్యాలతో పులకితుడవడమే గాక తాను కళ్లారా 
దర్శించిన ఆ సంఘటనని వివరిస్తూ బ్రిటీష్‌ ప్రభుత్వానికి వివరంగా ఒక నివేదిక పంపించాడు 
అష్టభాషా చక్రవర్తి కీ॥శే॥ దివి నరసింహాచార్యులవారు తమ 'మహాభక్తులు” అన్న గ్రంధంలో 
యీ ఉదంతాన్ని పేర్కొన్నారు 

“అంబా పలుకు, బెజవాడ కనకదుర్గా పలుకు ' అంటూ కవిగాయక వైతాళికులెందరో 
అమ్మవారిని వేనోళ్ల స్తుతించారు కీర్తించ'రు ఇలాంటి అమ్మవారి దివ్యలీలా విభూతులెనెన్నో 
ఎన్నెన్నో ఇప్పటికీ భక్తిశద్ధలతో అమ్మవారిని కొలిచినవారికి ఆ తల్లిలీలలు అనుభవేవేద్య 
మవుతున్నాయి భక్తిరస మందార సుగంధ పరిమళాలు భక్తులను అలరించి తరింపజేస్తున్నాయి 


శ్రీదుర్దా సప్త శ్లోకీ 


త్రీ శివ ఉవాచః- 
దేవి త్వం భక్తి సులబే సర్వకార్య విధాయిని 
కలౌ హి కార్య సిద్ధ్యర్ధం ముపాయం బ్రూహియత్నతః 
దేవ్వువాచ: - 
శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనం 
మయా తవై వస్నే హేనా ప్యంబాస్తుతిః ప్రకాశ్యతే 
ఓం అస్య శ్రీ దుర్గా సప్త శ్లోకి స్తోత మంత్రస్య నారాయణోబుషిః 
అనుపచంధః శ్రీ మహాకాళి మహాలక్షి , మహాసరస్వత్యో దేవతాః 
శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపారే వినియోగః 


గదను త Ra 





ఓం జ్ఞానినా మపి చేతాంసి దేవీ భగవతీ హి సా। 

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి i 1 
దుర్గే స్మృతా హరసిభీతి మశేషజంతోః | 

స్వస్థ్వైః స్మృతా మతి మతీవశుభాం దదాసి ॥ 

దారిద్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా। 


సర్వోపకార కరణాయ సదార్ధ చిత్తా॥ 2 
సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధకే | 

శరణ్యే త్యంబికే దేవి నారాయణి నమోస్తుతే ॥ 3 
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే! । 

సర్వస్యార్తి హరే దేవి నరాయణి నమోస్తుతే ॥ 4 
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే । 

భయేభ్య స్తాహినోదేవి! దుర్లేదేవి నమోస్తుతే | ర్‌ 


రోగా నేశేషా నపహంసి తుష్టా। 
రుషా తు కామా సకలా నభీష్టా ॥ 
త్వా మాశితొనాం న విపన్నారాణాం । 


త్వా మాశితా హ్యాశయతాం ప్రయాంతి ॥ 6 

సర్వబాధా ప్రశమనం త్రైలోక్య స్యాఖిలేశ్వరి | 

ఏవమేవ త్వయాకార్య మస్వద్వరి వినాశనం ॥ 7 
శ్రీ దుర్జాష్టోత్రరశతనామావఆ ః 

ఓం దుర్గాయై నమః ఓం మహామత్రే నమః 

ఓం శివాయై నమః ఓం కోటిసూర్యసమప్రభాయై నమః 

ఓం మహాలక్షై స్య నమః ఓం దేవతాయై నమః 

ఓం మహాగౌర్యె నమః ఓం వహ్నిరూపాయై నమః 

ఓం సర్వలోకేశాయై నమః ఓం సరోజాయై నమః 

ఓం సర్వకర్మ ఫలప్రదాయై నమః ఓం వర్ణరూపిణ్యే నమః 

ఓం సర్వతీరమ్రయాయై నమః ఓం గుణశయాయై నమః 

ఓం పుణ్యాయై నమః ఓం గుణమధ్యాయె నమః 

ఓం దేవయోనయే నమః ఓం గుణత్రయ వివర్దితాయె నమః 

ఓం అయోనిజాయై నమః ఓం కర్మజ్ఞానప్రదాయై నమః 

కం భూమిజాయై నమః ఓం కొంతయై నమః 

ఓం నిర్గుణాయ నమః ఓం ధర్మజ్ఞానాయె నమః 

ఓం ఆధారశక్తై నమః ఓం ధర్మనిష్టాయి నమః 


ర ఎదాడాడాడాడాడా 





ఓం అనీశ్వర్త్యై నమః 

ఓం నిర్గుణాయె నమః 

ఓం నిరహంకారయై నమః 
ఓం సర్వగర్వ విమద్దినై నమః 
ఓం సర్వలోకప్రియాయై నమః 
ఓం వాణ్య నమః 

ఓం సర్వవిద్యాధిదేవతాయై నమః 
ఓం పార్వత్యె నమః 

ఓం దేవమాత్రే నమః 

ఓం వనీశాయె నమః 

ఓం వింధ్యవా సిన్యె నమః 

ఓం తేజోవతై నమః 

ఓం వహ్నిరూపాయై నమః 

ఓం సరోజాయై నమః 

ఓం వర్ణరూపిణ్యే నమః 

ఓం గుణాశ్రయాయె నమః 

ఓం గుణమధ్యాయై నమః 

ఓం గుణత్రయవివర్జితాయె నమః 
ఓం కర్శజ్ఞానపదాయె నమః 
ఓం కాంతయై నమః 

ఓం ధర్మజ్ఞానాయై నమః 

ఓం ధర్మనిషాయి నమః 

ఓం సర్వకర్మ వివరితాయ నమః 
ఓం కామాకై క్ష నమః 

ఓం కామసంహర్ర్యై నమః 
ఓం కామక్రోధవివర్దితాయై నమః 
ఓం శాంకర్యె నమః 

ఓం శాంభవ్వై నమః 

ఓం శాంతాయై నమః 

ఓం సుజయాయై నమః 

ఓం జయభూమిష్టాయై నమః 
ఓం జాహ్నవ్వై నమః 

ఓం జనపూజితాయె నమః 


PDR RRRRE 





ఓం 


సర్వకర్మ వివర్జితాయె నమః 


ఓం, కామాక్ష్యై నమః 


ఓం 
ఓం 
ఓం 
ఓం 
ఓం 


ఓం 
ఓం 
ఓం 
ఓం 


కామసంహార్ర్యై నమః 
కామక్రోధవివర్షితాయై నమః 
శాకర్యై నమః 

శాంభవ్యై నమః 
సుజయాయె నమః 
జయభూమిష్టాయె నమః 
జాహ్నవన్య నమః 
జనపూజితాయై నమః 
శాస్తాయై నమః 
శాస్త్మ్ర్రయాయై నమః 
శాస్తాయై నమః 
శాస్ర్రమయాయి నమః 
నిత్యాయై నమః 

శుభాయై నమః 
చంద్రార్ధమస్తకాయె నమః 
భారత్యె నమః 

భ్రామర్యె నమః 
కల్పాయె నమః 

కరాళ్ళె నమః 
కృష్ణపింగళాయై నమః 
బ్రహ్మో నమః 
నారాయణ నమః 
రౌద్ర నమః 
చంద్రామృతపరివృతాయై నమః 
జ్యేష్టాయై నమః 
ఇందిరాయై నమః 
మహామాయాయై నమః 
జగత్స్భష్టా శ్రధికారిణ్యా నమః 
బ్రహ్మాండకోటి సంస్థానాయె నమః 
కామిన్యె నమః 
కమలాలయాయె నమః 
కాత్యాయన్యె నమః 


నల SI 


ఓం కాలాతీతాయె నమః ఓం శుభాయై నమః 


ఓం కాలసంహారకారిణ్య నమః ఓం సూక్ష్యాయై నమః 

ఓం యోగనిష్టాయై నమః ఓం మాత్రాయై నమః 

ఓం యోగగమ్యాయె నమః ఓం నిరాసాయై నమః 

ఓం యోగధ్యేయాయై నమః ఓం నిమ్నగాయై నమః 

ఓం తపస్విన్యె నమః ఓం నీలసంకాశాయై నమః 
ఓం జ్ఞానరూపాయై నమః ఓం నిత్యానందాయై నమః 
ఓం నిరాకారాయె నమః ఓం హరాయై నమః 

ఓం భక్తాభీష్టఫలపదాయై నమః ఓం పరాయై నమః 

ఓం భూతాత్మికాయై నమః ఓం సర్వజ్ఞానప్రదాయై నమః 
ఓం భూతమాత్రే నమః ఓం ఆనందాయై నమః 
ఓం భూతేశాయె నమః ఓం సత్యాయై నమః 

ఓం భూతధారిణ్యె నమః ఓం దుర్త్లభరూపిణ్యి నమః 
ఓం స్వధానారేమధ్యగతాయె నమః ఓం సరస్వత్యై నమః 

ఓం షడాధారాధివర్దిన్యె నమః ఓం సర్వగతాయై నమః 
ఓం మోహితాయె నమః ఓం సర్వాభీష్టప్రదాయై నమః 


ఓం అంశుభవాయై నమః 
ఇతి శ్రీ దుర్గాష్టోత్తర శతనామావళిః నమాప్తాః 
శ్రీరస్తు 
శ్రీ బాలాత్రిపురసుందర్శె నమః 
శ్రీ లలితా త్రిశతీ స్తోత్ర రత్నప్రారంభమ్‌ 


శ్లో. సకుంకుమవిలేపనా మళిక చుమ్బి కస్తూరికాం 
సమన్దహసితేక్షణూం స శరచాపపాశాంకుశామ్‌, 
అశేషజన మోహినీ మరుణమాల్యభూషామృరాం 
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరే దమ్బికామ్‌ 
అగన్య ఉవాచ : 
హయగ్రీవ దయాసింధో భగవన్‌ భక్తవత్సల, 
త్వత్తశ్శుత మశేషేణ (శోతవ్యం యద్యదస్తి తత్‌ 1 
రహస్యం నామసాహ(స్రమపి తత్సం(శుతం మయా, 
ఇతఃపరం చ మే నాస్తి (శోతవ్య మితి నిశ్చయః 2 
తధాపి మమ చిత్తస్య పర్వాప్తి ర్నెవ జాయతే, 
కార్హాన్యర్ధ్థఃప్రాప్యఇత్యేవ శోచయిష్యామ్యహం " ప్రభో 8 
కిమిదం కారణం [బూహి [బూహీత్యుక్తా వ (పణమ్యతమ్‌ 


RRR టు ఎదాదాదాదాడాల 


నూత ఉవాచ. 
సమాలలంబే తత్పాద యుగళం కలశోద్భవః, 


హయాననో భీతభీతః కిమిదం త్వితి 5 

ముంచ ముంచేతి తం చోక్తా వె చింతాక్రాంతో బభూవ సః, 

చిరం విచార్య నిశ్చిన్వన్వక్తవ్యం సమయేత్యసా 6 

తూష్టీం స్థితః స్మరన్నాజ్ఞాం లలితాంబాకృతాం పురా, 

తం (పణమ్యెవ స మునిస్తత్చాదా వత్యజన్‌ స్తితః 7 

వర్ష త్రయావధి తధా గురుశిష్యౌ తధా స్థితౌ, 

తచ్చుణ్వంత శ్చ పశ్యంత స్పర్వలోకాస్సువిస్మితాః 8 

తత్ర శ్రీ లలితాదేవీ కామేశ్వరసమన్వితా, 

. ప్రాదుర్భూతా రహస్యేవం హయగ్రీవ మవోచత 9 
త్రీదోవ్యువాచ : 

అశ్వాన నావయోః ప్రీతి శ్శాస్త్రవిశ్వాసినే త్వయా, 

రాజ్యం దేయం శిరో దేయం న దేయా షోడశాక్షరీ 10 

స్వమాతృజారవద్గోష్యా విద్యైషేత్యాగమా జగుః, 

తతో2తిగోపనీయామే సర్వపూర్తికరీస్తుతిః 11 

మయా కామేశ్వ రేణాపి కృతా 'సా గోపితా భృశమ్‌, 

మదాజ్ఞయా వచో దేవ్య శ్చ[క్రుర్నామసహనస్రకమ్‌ 12 

ఆవాభ్యాం కధితం ముఖ్యం సర్వపూర్తికరం స్తవమ్‌, 

సర్వక్రియాణాం వైకల్యపూర్తిర్యజ్ఞపతో భవేత్‌ 13 

సర్వపూర్తికరం తస్మాదిదం నామ కృతం మాయా, 

తదూహి త్వమగస్త్యాయ పాఅభూతో న సంశయః 14 

పత్స్యస్య లోపాముద్రాఖ్యా మాముపాస్తే 2 తి భక్తితః, 

అయం చ నితరాం భక్త స్తస్మాదస్య వదస్వ తత్‌ 15 

అముజ్బుమానస్త్వత్సాదౌ వర్వతయమసా స్థితః, 

ఏతత్‌ జ్ఞాతు మతో భక్తా హీదమేవ నిదర్శనమ్‌ 16 

చిత్తపర్యాప్తిరేతస్య నాన్యధా సంభవిష్యతి, 

సర్వపూర్తికరం తస్మా దనుజ్ఞాతో మయా వద 17 
నూత ఉవాచ: 

ఇత్యుక్త్వాంతర్దధా వమ్బా కామేశ్వరసమన్వితా, 

అధోత్తాష్య మహగీవః పాణిభ్యాం కుంభసంభవమ్‌ 18 


రస త ఎద టాోోాయ్‌ 


పో 


వాయ్యగీవ ఉవాచ : 
సంస్థాష్య నికటే వాచ మువాచ భృశవిస్మిత, 


కృతార్జో2 కి కృతార్జో2 సి కృతార్జో2 సి ఘటోద్భవ. 19 

త్వత్సమో లలితాభక్తో నాస్తి నాస్తి జగత్రయే, 

యేనాగస్త్య స్వయందేవీ తవ వక్తవ్యమన్వశాత్‌ 20 

సచ్చిష్యేణ త్వయాహం చ డృష్టవానస్మి తాం శివామ్‌, 

యతన్తే యద్దర్శనాయ బ్రహ్మవిష్ట్వీశపూర్వకాః 21 

అతఃపరం తే వక్ష్యామి సర్వపూర్తికరం స్తవమ్‌, 

యస్య స్వరణమాత్రేణ పర్యాప్తి స్తే భవే ద్ధృది 22 

రహస్యనామసాహస్రా దతిగుహ్యతమం మునే, 

ఆవశ్యకం తతోహ్యేత ల్లలితాం సముపాసతామ్‌ 23 

తదహం తే ప్రవక్ష్యామి లలితాంబానుశాసనాత్‌, 

శ్రీమత్చంచదశాక్షర్యాః కాదివర్ల్ణక్రమా న్మునే 24 

పృధగ్వింశతినామాని కధితాని ఘటోద్భవ, 

ఆహత్య నామ్నాం త్రిశతీ సర్వసంపూర్తికారిణీ 25 

రహస్యాతిరహస్యెషా గోపనీయా ప్రయత్నతః, 

తాం శృణుష్వ మహాభాగ సావధానేన చేతసా 26 

కేవలం నామబుద్దిస్తే నకార్యా తేషు కుంభజ, 

మంత్రాత్మకత్వమేతేషాం నామ్నాంనామాతృ్మతా2 పి చ 27 

తస్మాదేకా గ్రమనసా [శ్రోతవ్యం భవతా మునే, 

ఇత్యుక్త్వా తు హయగ్రివః |ప్రోచే నామశతత్రయమ్‌ 28 
నూత ఉవాచ. 


అస్య శ్రీలలితా త్రిశతీస్తోతమహామంత్రస్య, భగవాన్‌ హయగ్రీవబుషిః అనుష్టుప్‌ 
ఛందః, శ్రీ లలితామహేశ్వరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్తీం కీలకం , మమ 
చతుర్విధ ఫలపురుషార్థసిద్ధ్యర్థే జపే వినియోగః 
ఐ మిత్యాదిభీ రంగన్యాసకరన్యాసాః కార్యాః 
ధ్యానమ్‌ : 
అతిమధురచాపహస్తా మపరిమితామోదబాణసౌభాగ్యామ్‌, 
అరుణా మతిశయకరుణా మభినవకుశసుందరీం వందే 
వాయగ్రీవ ఉవాచ . 
కకారరూపా కల్యాణీ కల్యాణగుణశాలినీ, 
కల్యాణశైలనిలయా కమనీయా కళావతీ 1 





RETR 


కమలాక్షీ కల్మషఘ్నీ కరుణామృతసాగరా, 


కదంబకాననావాసా కదంబకుసుమప్రియా 2 
కందర్పవిద్యా కందర్ప జనకాపాంగవీక్షణా, 

కర్పూరవీటీసౌరభ్య కల్లోలితకకుప్రటా 3 
కలిదోషహరా కంజలోచనా క్యమవి[గ్రహా 

కర్మాదిసాక్షిణీ కారయిత్రీ కర్మఫలప్రదా 4 
ఏకారరూపా చైకాక్ష ర్యేకా నేకాక్షరాకృతిః 

ఏతత్తదిత్యనిర్దేశ్యా చైకానందచిదాకృతిః ర్‌ 
ఏవమిత్యాగమాబోధ్యా చైకభక్తి మదర్చితా, 

ఏకా(గచిత్తనిర్ధ్యాతా చైషణారహితాధ్భతా 6 
ఏలాసుగంధిచికురా చైనఃకూటవినాశినీ, 

ఏకభోగా చైకరసా చైకైశ్వర్య ప్రదాయినీ 7 
ఏకాతపత్రసామ్రాజ్యప్రదా చెకాంతపూజితా, 

ఏధమాన(పప్రభా చైజదనేజజ్జగదీ శ్వరీ 8 
ఎకవీరాదిసంసేవ్యా చైకప్రాభవశాలినీ, 

ఈకారరూపిణీశిత్రీ . చేప్సితార్టప్రదాయినీ 9 
ఈదృ్భగిత్యవినిర్దేశ్యా చేశ్వరత్వవిధాయినీ, 

ఈశానాదిబహ్మమయీ చేశత్వాద్యష్టసిద్దిదా 10 
ఈక్షి త్రీ క్షణసృష్టాండకోటి రీశ్వరవల్లభా, 

ఈడితా చేశ్వరార్దాంగశరీ రేశా ధి దేవతా 11 
ఈశ్వర[పేరణకరీ చేశతాండవసాక్షిణీ, 

ఈశ్వరోత్సంగనిలయా చేతబాధావినాశినీ 12 
ఈహావిరహితా చేశశక్తి రీషత్మితాననా 

లకారరూపొ లలితా లక్ష్మ్మీవాణీ నిషేవితా 18 
లాకినీ లలసారూపా లసద్దాడిమవాటలా, 

లలంతి కాలసత్సాలా లలాటనయనార్చితా 14 
లక్షణోజ్ఞలదివ్యాంగీ లక్ష కోట్యండనాయికా, 

లక్ష్యర్థా లక్షణాగమ్యా లబ్బకామా లతాతనుః 15 
లలామరాజదళికా లంబముకాలతాంచితా, 

లంబోదరప్రసూర్లభ్యా లజ్ఞాధ్యా లయవర్దితా 16 
ప్రీంకారరూపా హ్రీంకారనిలయా హ్రీంపదప్రియా, 

హీంకారబీజా హ్రీంకారమంత్రా హ్రీంకారలక్షణా 17 


బడ శ డడ 


ను నో ప్రీంమతిః హ్రీం విభూషణా, 
[& 


ంశీలా (హీంపదారాధ్యా హ్రీ గర్భా ప్రీంపదాభిధా 18 
హీంకారవాచ్యా హ్రీంకారపూజ్యా హీంకారపీరికా, 
'హైండారవేద్యా హ్రీంకారచింత్యా గ్ర ంహీంశరీరిణీ 19 
హకారరూపా హలధృత్సూజితా హరిణేక్షణా, 
హరపియా హరారాధ్యా హరిబ్రహ్మేంద్రసేవితా 20 
పహయరూఢా సేవితాంఘి ర్హ్యయమేధసమర్చితా, 
హర్యక్షవాహనా హంసవాహనా హతదానవా 21 
హత్యాదిపాపశమనీ హరిదశ్వాది సేవితా, 
హస్తికుంభోత్తుంగకుచా హస్తికృత్తి ప్రియాంగనా 22 
హరిద్రాకుంకుమాదిగ్టా హర్యశ్వాద్యమరార్చితా, 
హరికేశనభీ హాదివిద్యా హాలమదాలసా 23 
సకారరూపా సర్వజ్ఞా సర్వేశీ సర్వమంగళా, 
సర్వకకర్తీ సర్వధాత్రీ సర్వహంత్రీ సనాతనీ 24 
సర్వానవద్యా సర్వాంగసుందరీ సర్వసాక్షిణీ, 
సర్వాత్మికా సర్వసౌఖ్యదాత్రీ సర్వవిమోహినీ 25 
సర్వాధారా సర్వగతా సర్వావగుణవర్దితా, 
సర్వారుణా సర్వమాతా సర్వాభరణభూషితా 26 
కకారార్దా కాలహంత్రీ కామేశీ కామితార్దదా 
కామ సంజీవినీ కల్యా కరినస్తనమండలా 27 
కరభోరూ కళానాధముభీ కచజితాంబుదా, 
కటాక్షస్యందికరుణా కపాలిప్రాణనాయికా 28 
కారుణ్యవిగ్రహా కాంతా కాంతిధూతజపావలళిః, 
కలాలాపా కంబుకంరీ కరనిర్దితవల్లవా 29 
కల్పవల్లీ సమభుజా కస్తూరీతిలకోజ్జ్వలా, 
హకారార్థా హంసగతి ర్లాటకాభరణోజ్ఞ్వలా 30 
హరహారికుచాభోగ హాకినీ హల్యవర్ణితా, 
హరిత్సతిసమారాధ్యా హరాత్మారహతాసురా 31 
హర్షపదా హవిర్ఫోక్తీ హారసంతమసాపహో, 
న హంసమంత్రార్థరూపిజీ 32 
హనోపాదాననిర్ముకా హర్షిణీ హరిసోదరీ, 
హాహాహూహూ ముఖస్తుత్యా హానివృద్ధి వివర్జితా 33 


MRR త DRM 





లకారార్దా లతాపూజ్యా లయస్థిత్యుదృవేశ్వరీ ప్రతీ 
లాస్యదర్శనసంతుషా లాభాలాభవివర్థితా 


లంఘేతరాజ్ఞా లావణ్యశాలినీ లఘుసిద్దిదా 35 
లాక్షారసవర్జాభా లక్ష్మణా[గ్రజపూజితా, 

లభ్యేతరా లబ్బశక్తిసులభా లాంగలాయుధా 36 
లగ్న చామరహస్త శ్రీశారదాపరివీజితా 

లజ్ఞాపదసమారాధ్యా లంపటా లకుళేశ్వరీ 37 
లబ్దమానా లబ్బరసా లబ్బసంపత్సమున్నతిః 

హ్రీంకారిణీ ప్రీంకారాది. ర్రీంమధ్యా హ్రీంశిభామణిః 38 
Sa హ్రీంకారశశిచన్దికా, 

[6 ంకారభాస్మరరుచి ద్రీంకారామ్బోదచంచలా 39 
arr apr హ్రీంకారెకపరాయణా 

ర ంకారదీర్సికా హంసీ హ్రీంకారోద్యానకేకినీ 40 
హైంకారార్యహరిడే (పహీంకారావాలవల్లరీ 

ర ంకారపంజరశుకీ (హ్రీంకారాంగణదీపికా 41 
హీంకారకందరా సింహీ హీంకారాంబుజభృంగికా, 

హైంకారసుమనోమాద్వీ హ్రీంకారతరుమంజరీ 42 
సకారాఖ్యా సమరసా సకలోత్తమసంస్తుతా, 

సర్వవేదాంత తాత్సర్యభూమి స్పదసదాశ్రయా 43 
సకలా సచ్చిదానన్లా సాధ్వీ సద్దతిదాయినీ, 

సనకాదిమునిధ్యేయా సదాశివకుటుంబినీ 44 
సకలాధిష్టానరూపా సత్త్వరూపా సమాకృతిః, 

సర్వప్రపంచనిర్మాత్రీ సమానాధికవర్డితా శీర్‌ 
సర్వోత్తుంగా సంగహీనా సద్దుణా సకలేష్టదా, 

కకారిణీ కావ్యలోలా కామేశ్వరమనోహరా 46 
కామేశ్వరప్రాణనాడీ కామేశోత్సంగవాసినీ, 

కామేశ్వరాలింగితాంగీ కామేశ్వరసుఖప్రదా 47 
కామేశ్వరప్రణయినీ కామేశ్వరవిలాసినీ, 

కామేశ్వరతపసిద్దిః కామేశ్వరమనఃప్రియా 48 
కామేశ్వరప్రాణనాథా కామేశ్వరవిమోహిన్‌ీ, 


కామేశ్వర[బిహ్మవిద్యా కామేశ్వర గృ య 49 


రన సరన 





కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వర మహేశ్వరీ, 


కామేశ్వరీ కామకోటినిలయా కాంక్షితార్థదా 50 

లకారిణీ లబ్బరూపా లబ్ధథీ ర్లబ్ధవాంఛితా, 

లబ్బపాపమనోదూరా లబ్బాహజ్మారదుర్గమా 51 

లబ్ధశక్తిర్లబ్దదేహా లబ్జైశ్వర్యసమున్నతిః, 

లబ్ధబుద్ధి ర్లబ్ధలీలా లబ్బయౌవనశాలినీ ర్‌2 

లబ్బాతిశయసర్వాంగసౌన్దర్యా లబ్ధవిభ్రమా, 

లబ్ధరాగా లబ్బగతి ర్లబ్దనానాగమస్థితిః 58 

లబ్ధభోగా లబ్ధసుఖా లబ్ధహర్షాభిపూజితా, 

పీజ్మారమూర్తిరీజ్మొరసౌధశృ్చంగ కపోతికా ర్‌శ 

ధైద్బార దుగ్దాబ్దిసుధా హ్రీజ్యారకమలేన్దిరా, 

(హైజ్బార మణిదీపార్చిర్రజ్కారతరుశారికా ర్‌ర్‌ 

హీజ్మాగపేటిక మణిర్రీడ్యారాదర్శబిమ్చికా, 

హ్రీజ్కారకోశాసిలతా హీజ్మారాస్థాననర్తకీ 56 

hE Pern త 

(నై ంకారమయసౌవర్ణస్తమృవిద్రుమపుత్రికా ద్‌ 

హ్రీంకారవేదోపనిష ద్రీంకారధ్వరదక్షిణా, 

(హీంకారనన్దనారామనవకల్పకవల్లరీ 58 

న (హీంకారారవకౌస్తుభా, 

[a ంకారమనన్రసర్వస్వం హ్రీంకారపరసౌఖ్యదా 59 
వొయగీవః: - 

ea తే మయా 22 ఖ్యాతం దివ్యనామ్నాం శతత్రయమ్‌, 

రహస్యాతిరహస్యత్వా ద్లోపనీయం మహామునే 60 

శివవర్దాని నామాని శ్రీదేవికధితాని వై, 

శక్త్యక్షరాణి నామాని కామేశకథితాని హి 61 

ఉభయాక్షరనామాని హ్యుభాభ్యాం కధితాని వై, 

తదన్వెర్టథితం స్తోత్ర మేతస్య సదృశం కిము 62 

నానేన సదృశం స్తోతం శ్రీదేవిప్రీతిదాయకమ్‌, 

లోకత్రయే2 పి కల్యాణం సమృవేన్నాత సంశయః 68 
నూత: - 


ఇతి హయముఖ గీతం స్తోతరాజం నిశమ్య 
ప్రగళితకలుషో 2 భూచ్చిత్తపర్యాప్తిమేత్య, 





నభ న 


నిజగురు మధ నత్వా కుంభజన్మా తదుక్తేః 


పునరధిక రహస్యం జ్ఞాతుమేవం జగాద 64 
అగన్త్య: - 

అశ్వానన మహాభాగ రహస్యమపిమే వద, 

శివవర్ణాని కాన్యత్ర శక్తివర్ణాని కాని హి 65 

ఉభయోరపి వర్ణాని కాని మే వద దేశిక, 

ఇతి పృష్టః కుమృజేన హయగ్రీవో 2 వదత్సునః 66 
త్రీ వాయ్యగీవ:- 

తవ గోప్యం కిమస్తీహ సాక్షాదంబాకటాక్షతః, 

ఇదం త్వతిరహస్యం తే వక్ష్యామి శృణు కుంభజ 67 

ఏతద్విజ్ఞానమాక్రేణ శ్రీవిద్యా సిద్దిదా భవేత్‌, 

కత్రయం హద్వయంచైవ శైవోభాగః ప్రకీర్తితః 68 

శక్యాక్షరాణి శేషాణిహీజ్యార ఉభయాత్మకః, 

ఏవం విభాగ మజ్ఞాత్వా శ్రీవిద్యాజపశీలినః 69 

న తేషాం సిద్దిదా విద్యా కల్పకోటి శతెరపి, 

చతుర్భిశ్శివచకక్రెశ్చ శక్తిచక్రెశ్చ పంచభిః 70 

నవచకైస్తు సంసిద్దిం శ్రీచక్రం శివయో ర్వపుః, 

త్రికోణ మష్టకోణం చ దశకోణద్వయం తథా 71 

చతుర్దశారం చైతాని శక్తిచక్రాణి పంచవై, 

బిన్గుశ్చాష్టదళం పద్మం పద్మం షోడశపత్రకమ్‌ 72 

చతుర[శ్రం చ చత్వారి శివచక్రాణ్యనుక్రమాత్‌, 

త్రికోణేబైన్సవం శ్లిష్ట మష్టారే 2 ష్టదళాంబుజమ్‌ 73 

దశారయో ష్షోడశారం భూపురం భువనాశ్రకే, 

శైవానామపి శాక్తానాం చక్రాణాం చ పరస్పరమ్‌ 74 

అవినాభావసంబంధం యో జానాతి స చక్రవిత్‌, 

త్రికోణరూపిణీ శక్తిర్చిన్చరూప శృివస్స్మ తః 75 

అవినాభావసమృన్ద స్తస్మాద్చిన్దు త్రికోణయోః, 

ఏవం విభాగ మజ్ఞాత్వా శ్రీచక్రం యస్సమర్చయేత్‌ 76 

న తతృ్సలమవాప్నోతి లలితామ్మా న తుష్యతి, 

యే చ జానంతి లోకే 2స్మిన్‌ శ్రీవిద్యాం చక్రవేదినః 77 

సామాన్య వేదినస్తే వై విశేషజ్టో 2 తిదుర్లభః, 

స్వయం విద్యావిశేషజో విశేషజ్ఞం సమర్చయేత్‌ 78 


గడా. టీ నతన 


తస్మె దేయం తతో (గ్రాహ్యం శ్రీ విద్యాచక్రవేదినా, 
అంధం తమః ప్రవిశంతి యే హ్యావిద్యాముపాసతే 
ఇతి (శుతిరపాహైతా ర నవిద్యోపాసకాన్‌ పునః 

విద్యా 2 నుపాసకానేవ నిందత్యారుణికీ [శ్రుతిః 
అ(శ్రుతాస శ్రుతాసశ్చ యజ్వానో యే 2 ప్యయజ్వనః, 
స్వర్యనోనాపేక్షంత ఇంద్రమగ్నిం చ యే విదుః 
సికతా ఇవ సంయంతి రళ్ళిఖి స్సముదీరితాః, 
అస్మాల్లోకాదముష్మాచ్చే త్మపాహారుణికీ [శ్రుతిః 

యః ప్రాప్తః పృశ్నిభావం వా యది వా శంకరస్స్వయమ్‌, 
తేనైవ లభ్యతే విద్యా శ్రీమత్సంచదశాక్త్షరీ 

ఇతి తంత్రేషు బహుధా విద్యాయా మహియోచ్యతే, 
మోకైెక హేతువిద్యాతు శ్రీ విద్వైవ న సంశయః 

న శిల్పాదిజానయుక్తే విద్వచ్చబ్దః ప్రయుజ్యతే, 
మోక్షైక హేతువిద్యా సా శ్రీవెద్వైవ న సంశయః 
తస్మాద్మిద్వావిదే దద్యాత్‌ ఖ్యాపయే త్తద్దుణా స్సుధీః, 
స్వయం విద్యా విశేషజ్జో విద్యా మాహాత్మ్యవేద్యపి 
విద్యావిదం నార్చయే చ్చే త్మోవా తం పూజయేజ్ఞనః, 
ప్రసంగా దేతదుక్తం తే ప్రకృతం శృణు కుంభజ 
యః కీర్తయేత్సకృదృక్త్యా దివ్యం నామ్నాం శతత్రయమ్‌, 
తస్య పుణ్యఫలం వక్ష్యే విస్తరేణ ఘటోద్భవ 
రహస్యనామసాహాస్రపారే యతృలమీరితమ్‌ 
తత్మోటికోటిగుణిత మేకనామ జపాద్భవేత్‌ 
కామేశ్వరాభ్యాం తదిదం కృతం నామశతత్రయమ్‌ 
నాన్యేన తులయే దేతత్తోత్రేణాన్యకృతేన తు 
(శియఃపరంపరా యస్య భావినీ తూత్తరోత్తరమ్‌, 
తేనైవ లభ్యతే నామ్నాం త్రిశతీ సర్వకామదా 

అస్యా నామ్నాంత్రిశత్యాస్తు మహిమా కేన వర్దతే, 
యా స్వయం శివయోర్వక్రపద్మాభ్యాం పరినిస్సృతా 
నిత్యా షోడశికారూపా న్విపా నాదౌ తు భోజయేత్‌, 
అభ్యక్తాన్‌ గంధతైలేన స్నాతా 2 నుష్టేన వారిణా 
అభ్యర్చ్య వస్త్రగంధాద్యైః కామేశ్వర్యాదినామభిః 


అపూపై శృర్క రాజ్యైశ్చ ఫలైః పుష్పై స్సుగంధిభిః 


79 


80 


81 


82 


83 


54 


రిర్‌ 


86 


57 


రిరి 


89 


90 


91 


92 





విద్యావిదో విశేషేణ భోజయే త్నోడశద్విజాన్‌, 


ఏవం నిత్యబలిం కుర్యా దాదౌ బ్రహ్మణభోజనే 95 
పశ్చాత్రిశత్యా నామ్నాం తు బ్రాహ్యణాన్‌ క్రమశో 2 రృయేత్‌, 

తైలాభ్యంగాదికం దద్యా ద్విభవే సతి భక్తితః 96 
శుక్షప్రతిపదారభ్య పౌర్ణమాస్యవధి క్రమాత్‌, 

దివసే దివసే విప్రా భోజ్యా వింశతిసంఖ్యయా 97 
దశభిః పంచభిర్వా 2 పి త్రిభిరేకేన వా దినైః 

తింశత్సష్టిం శతం విప్రాన్‌ భోజయే త్రిశతం క్రమాత్‌ 98 
ఏవం యః కురుతే బక్యా జన్మమధ్యే సకృన్నరః, 

తస్యైవం సఫలం జన్మ ముక్తీస్తస్య కదే స్థితా 99 
రహస్యనామసాహ(పై రర్చనే 2 ప్యేవమేవ హి 

ఆదౌ నిత్యబలిం కుర్యా త్సశ్సా ద్బాహ్మాణ భోజనమ్‌ 100 
రహస్యనామసాహగ్రమహిమా యో మయోదితః 

సశీకరాణుతైకనామ్నో మహిమవారిధేః 101 
వాగ్దేవీ రచితే నామసాహసే యద్యదీరితమ్‌, 

తత్తతృల మవాప్నోతి నామ్నో 2 స్యేకస్య కీర్తనాత్‌ 102 
ఏతదన్వైర్దపై స్తోతై రర్చనై ర్యత్సలం భవేత్‌, 

తత్ఫలం కోటిగుణితం భవేన్నామశతత్రయాత్‌ 103 
రహస్యనామసాహస్ర కోట్యావృత్త్యాస్తు యతృ్ఫలమ్‌, 

తద్భవేత్మోటి గుణితం నామత్రిశతకీర్తనాత్‌ 104 
వాగ్దేవీరచితే స్తోత్రే తాద్భశో మహిమా యది, 

సాక్షాత్మామేశ కామేశీకృతే2స్మిన్‌ గృహ్యతామితి 105 
సకృత్సంకీర్తనాదేవ, నామ్నా మస్మిన్‌ శతత్రయే, 

భవేచ్చిత్తస్య పర్యాప్తి ర్నూన నమన్యానపేక్షిణీ 106 
న జ్ఞాతవ్యమిత స్త వన్యజ్ఞగత్సర్వం చ కుంభజ, 

యద్యత్సాధ్యతమం కార్యం తత్తదర్ధమిదం జపేత్‌ 107 
తత్తత్సిద్ధిమావాప్పోతి వశ్వాత్మార్యం పరీక్షయేత్‌, 

యేయే ప్రసంగా స్తంత్రేషు తైస్తెర్యత్సాధ్యతే ధ్రువమ్‌ 108 
తత్సర్వం సిద్ద్యతి క్షిప్రం నామ త్రిశతకీర్తనాత్‌, 

ఆయుష్మరం పుష్టికరం పుత్రదం వశ్యకారకమ్‌ 109 
విద్యాపదం కీర్తికరం సుకవిత్వపదాయకమ్‌, 

సర్వసంపత్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదమ్‌ 110 


గడా తు ఎదాదాదాడాాల 





సర్వాభీష్టపదం చైవ దేవీనామశతత్రయమ్‌, 


ఏతజ్ఞపపరో భూయన్నన్యదిచ్చేత్మదాచన 111 
ఏతత్మీర్తనసంతుష్టా శ్రీదేవీ లలితాంబికా, 

భక్తస్య యద్యదిష్టం స్యాత్తత్త త్ఫూరయతే ద్రువమ్‌ 112 
తస్మాత్ముంభోద్భవమునే కీర్తయ త్వమిదం సదా, 

అపరం కించిదపి తే బోద్దవ్యం నావశిష్యతే 118 
ఇతి తే కధితం స్తోతం లలితాప్రీతిదాయకమ్‌, 

నా విద్యావేదినే బ్రూయా న్నాభక్తాయ కదాచన 114 


న శరాయ న దుష్టాయ నా విశ్వాసాయ కర్షిచిత్‌, 
యోబూయాత్రిశతీం నామ్నాం తస్యానర్షో మహాన్‌ భవేత్‌ 
ఇత్యాజ్ఞా శాంకరీ (ప్రోక్తా తస్మాద్దోప్యమిదం త్వయా, 


లలితాప్రేరితేనైవ మయోక్తం స్తోత్రముత్తమమ్‌ 115 
రహస్యనామసాహస్రా దతిగోప్యమిదం మునే, 

ఏవముక్త్వా హయగ్రీవః కుంభజం తాపసోత్తమమ్‌ 116 
స్తోత్రేణానేన లలితాం స్తుత్వా (త్రిపురసుందరీమ్‌, 

ఆనందలహరీమగ్న మానస స్సమవర్తత 117 


ఇతి (బవ్మోండవురాణ, ఉత్తరఖండే, వాయగగీవాగన్త్య నంవాదే, 
లలితోపాఖ్యానే, న్లోతఖండే, లలితాంబ్మాతిశతీ 
స్తోతరత్నం నమావ్తమ్‌ 
శతక 
శ్రీరస్తు 
శ్రీ బాలా త్రిపురసుందర్మై నమః 
శ్రీదేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నమ్‌ 


శ్లో. ్రీంకారసన గర్భితానలశిఖాం సౌఃక్షీంకళాం బిభతీం 

సౌవర్ణాంబర ధారిణీం ,వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం। 

వందే పుస్తక పాశ మంకుశధరాం (గ్బూషితా ముజ్జ్వలాం 

త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్‌॥। 

అస్య" శ్రీ శుద్ధ శక్తిమాలా మహామంత్రస్య, ఉపస్టేంద్రియాధిష్థాయీ, వరుణాదిత్య 
బుషిః, దైవీగాయత్రి చృందః, సాత్త్విక కకారభట్టారక పీరస్టిత కామేశ్వరాంకనిలయా, 
మహాకామేశ్వరీ శ్రీలలితా 'పరాభట్టారికా దేవతా ఐం బీజం, క్లీం శక్తి, సౌఃకీలకం, 
మమ ఖడ్డసిద్ద్యర్థేసర్వాభీష్ట సిద్ద్యర్ణే జపే వినియోగః, మూలమంత్రేణ షడంగన్యాసం 











శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్డున స్వామి (శ్రీశైలము) 





కరన్యాసః 
ఐం అంగుష్టాభ్యాం నమః సౌః అనామికాభ్యాం నమః 


క్లీం తర్దనీ Y క్లీం కనిష్టికా 11 
సౌః మధ్యమా 11 ఐం కరతలకరపృష్థాభ్యాం నమః 
అంగన్యాసః 
ఐం హృదయామ నమః సౌః కవచాయ హుం 
క్లీం శిరసే స్వాహా క్లీం నేత త్రయాయ వౌషట్‌ 
సౌః శిఖాయై వషట్‌ ఐం అస్త్రాయఫట్‌ 
భూర్భువస్సువరో మితి దిగ్బంధః 
ధ్యానమ్‌ 


తాద్భశం ఖద్దమాప్పోతి యేనహస్త స్టితేన వై అష్టదశ మహాద్వీప ప సమ్రాడ్యోక్తాభవిష్యతి। 
ఆరక్తాభాం త్రినేత్రాం ర అరుణిమ వసనాం రత్నతాటంక రమ్యాం।! 
హస్తాంభోజై స్స్పపాశాంకుశ మదనధను స్సాయకై ర్విస్ఫురంతీమ్‌। 
ఆపీనోత్తుంగ వక్షోరుహ విలురత్తార హారోజ్ఞ్వలాంగీం। 
ధ్యాయాదరభరువాకాం! అరుణిమ వసనాం ఈశ్వరీ మీశ్వరాణామ్‌॥। 
లమిత్యాది పజ్బుపూజాం కుర్యాత్‌ 
మధాశక్తి మూలమంత్రం జపేత్‌ 
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్రీం సౌః ఓం నమస్రిపురసుందరి హృదయదేవి, 
శిరోగేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్షిన్నే 
బేరుండే, వహ్నివాసిని, మహావదేశ్వరి, శివదూతి, త్వరితే, కులసుందరి, నిత్యే, నీలపతాకే, 
విజయే, సర్వమంగళే, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్యే, పరమేశ్వర పరమేశ్వరి, 
మిత్రేశమయి, షష్టీశమయి, ఉడ్జీశమయి, చర్యానాధమయి, లోపాముద్రామయి, 
'అగన్యమయి, కాలతావనవుయి, ధర్మాచార్యవుయి, ముక్తకేశీశ్వరవుయి, 
దీపకళానాధమయి, విష్ణుదేవమయి, (పభాకరదేవమయి, తేజోదేవమయి, మనోజ 
దేవమయి, కల్యాణదేవమయి, వాసుదేవమయి, రత్నదేవమయి, శ్రీరామానందమయి, 
అణిమాసిద్దే, లఘిమాసిద్దే, గరిమాసిద్దే, మహిమాసిద్దే, ఈశిత్వసిద్దే, వశిత్వసిద్దే, 
ప్రాకామ్యసిద్దే, భుక్తిసిద్దే, ఇచ్చాసిద్దే, 'ప్రాప్తిసిద్దే, సర్వకామసిద్దే, బ్రాహ్మి, మహేశ్వరి, 
కౌమారీ, వైష్ణవి, వారాహీ; మాహేంది, చాముండే, మహాలక్షి, నర్వనంక్రోభిణి, 
సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వఖేచరి, 
సర్వబీజే,సర్వయోనే, సర్వత్రిఖండే, తైలోక్యమోహన చక్రస్వామిని, ప్రకటయోగిని, కామా 
కర్షిణి, బుద్దాకర్చిణి, అహంకారాకర్షిణి, శబ్టాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, 


గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి,స్మ త్యాకర్షిడి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్యాకర్పిణి, 
అమృతాకర్షిణి, శరీరాకర్నిణి, న వర పవని, గుప్తయోగిని, 


నబాటడాటాటూగా 





అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతుదే, అనంగరేఖే, 
అనంగవేగిని, అనంగాంకుశే,అనంగమాలిని, న ర్వన ంక్షోబోణచ|[కస్వామిని, 
గుప్తతరయోగిని, సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, 
సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజ్బంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్నాదిని, 
సర్వార్థసాధికే సర్వనంవత్తిపూరణి,సర్వమంత్రమయి, సర్వద్వంద్వ క్షయంకరి, 
సర్వసౌభాగ్య్వదాయక చక్రస్వామిని, సంప్రదాయయోగిని, సర్వసిద్దిప్రదే, సర్వసంపత్రదే, 
సర్వపియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామ్మవదే, సర్వదుఃఖవిమోచని, 
సర్వమృత్యు[పశమని, సర్వవిఘ్ననివారిణి, సర్వాంగసుందరి, సర్వసౌభాగ్యదాయిని, 
సర్వార్థసాధకచక్రస్వామిని, కుళోత్తీర్ణయోగిని, సర్వజ్ఞ సర్వశక్తే, సర్వైశ్వర్య ప్రదాయిని, 
సర్వజ్ఞానమయి, సర్వవ్యాధివినాశిని, సర్వాధార స్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయి, 
సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్పిత ఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామిని, నిగర్బయోగిని, వశిని, 
కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కేళిని, సర్వరోగహరచక్రస్వామిని, 
రహస్యయోగిని, బాణిని, చాపిని, పాశిని, అంకుశిని, మహాకామేశ్వరి, మహావజేశ్వరి, 
మహభగమాలిని, సర్వసిద్ధిపదచక్రస్వామిని, అతిరహస్యయోగిని, శ్రీశ్రీమహాభట్టారికే, 
సర్వానందమయి చక్రస్వామిని, పరాపరరహస్య యోగిని, త్రిపురే, త్రిపురేశి, త్రిపురసుందరి, 
త్రిపురవాసిని, త్రిపురాశీః, త్రిపురమాలిని, త్రిపురాసిద్దే, త్రిపురాంబ, మహాత్రిపురసుందరి, 
మహామహేశ్వరి, మహామహారాజ్ఞి, మహామహాశక్తే, మహామహాగుప్తే మహామహాజ్ఞప్తే 
మహామహానందే, మహామహాస్మంధే, మహామహాశయే, మహామహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి 
నమస్తే నమస్తే నమస్తే నమః 

శ్లో; ఏషా విద్యామహాసిద్దిదాయినీ స్మృతిమాత్రతః 


అగ్నివాత మహాక్షోభి రాజారాష్ట్రస్య విష్లవ॥ 1 
లుంరనే తస్మరభయే సంగ్రామే సలిలఫ్లవే। 

సముద్రయాన విక్షోభే భూత పేతాదికే భయే॥ 2 
అపస్మారజరా వ్యాధి మృత్యు క్షామాదిజే భయే,! 

శాకినీ పూతనా యక్ష రక్షః కూశ్మాండజే భయే॥ 3 
మిత్రభేదే (గహభయే వ్యసనే ష్య్వాభిచారికే। 

అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః। 4 
సర్వోపద్రవ నిర్ముక్త స్పాక్షాచ్చివమయో భవేత్‌ । 

ఆపత్మాలే నిత్యపూజాం విస్తారాత్మర్తుమారభేత్‌॥ ర్‌ 


ఏకవారం జపధ్యానం సర్వపూజాఫలం లభేత్‌! 
నవావరణ దేవీనాం లలితాయా మహౌజసః 6 





ఏకత్ర గణనారూపో వేదవేదాంగ గోచరః। 
సర్వాగమ రహస్యార్థః స్మరణాత్పాపనాశినీ॥ 
లలితాయా మహేశాన్యా మాలావిద్యా మహీయసీ। 


నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్‌॥ 8 
అణిమాది గుణెశ్వర్యం రంజనం పాపభంనజమ్‌। 
తత్తదావరణస్థాయి దేవతాబ్బంద మంత్రకం॥ 9 


మాలామంత్రం పరం గుహ్యాం పరంధామ ప్రకీర్తితమ్‌ 
శక్తిమాలా పంచధాస్యాచ్చివమాలాచతాద్భశీ 
తస్మాడ్లోప్యతరాద్గ్లోప్యం రహస్యం భుక్తి ముక్తిదమ్‌॥ 
ఇతి శ్రీవామకేశ్వర తంతే, ఉమామహేశ్వర సంవాదే, 
శ్రీదేవీ ఖడ్డమాలాస్తోతం సమాప్తమ్‌ 
tee 
శ్రీ దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రమ్‌ 


శ్లో! న మంత్రం నోయంత్రం తదపి చ న జానే స్తుతిమహో 
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతికధాః। 
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం 
పరం జానే మాత స్త్వదనుసరణం కష్టహరణమ్‌॥ 1 
విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా విధేయా 
శక్యత్వా త్రవచరణయోర్యా చ్యుతిరభూత్‌। 
తదేతత్‌ క్షంతవ్యం జనని సకలోద్దారిణి శివే 
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి॥ 9 


జగన్మాత ర్మాత స్తవచరణసేవా న రచితా 

న వాదత్తం దేవి ద్రవిణమపి భూయ స్తవ మయా। 

తధాపిత్వం స్వేహం మయి నిరుపమం యత్ర్రకురుషే 

కుపుతో జాయేత క్వచిదపి కుమాత న భవతి॥। తి 
పృధివ్యాం పుత్రాస్తే జనని బహవస్సంతి సరళాః 

పరంతేషాం మధ్యే విరళ తరళో ఇహం తవ సుతః। 

మదీయో 2 యం త్యాగ స్సముచిత మిదం నో తవ శివే 

కుపుతో జూయేత క్వచిదపి కుమాతా న భవతి॥। 4 
పరిత్యక్తా దేవా వివిధపరసేవాకులతయా 





మయా పంచాశీతే రధిక మపనీ తేతు వయసి। 

ఇదానీం నో మాత స్తవ యదికృపా నాపి భవితా 

నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్‌॥ ల్‌ 
శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా 

నిరాతంకోరంకో విహరతి చిరం కోటికనకైః। 

తవాపర్డేకర్ణే విశతి మనువర్ణే ఫలమిదం 

జనః కో జానీతే జనని జపనీయం జపవిధా॥। 6 


చితాభస్మాలేపో గరళమశనం దికృటధరో 
జటాధారీ కంరే భుజగపతివాదీ పశుపతిః। 
కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం 
భవాని త్వత్సాణిగహణ పరిపాటీ ఫలమిదమ్‌!! 7 
నమోక్షస్యాకాంక్షా భవవిభవ వాంఛాపి చ నమే 
నవిజ్ఞా నాపేక్షా శశిముఖ సుఖేచ్చాపి న పునః 
అతస్త్వాంసం యాచేహం జనని జననం యాతు మమవై 
మృడానీ రుద్రాణీ శివశివ భవానీతి జపతః॥। 8 
నారాధితాసి విధినా వివిధోపచారైః 
కిం రూక్ష చింతనపరైర్నః కృతం వచోభిః। 
శ్యామే త్వ మేవ యది కించ న మయ్యనాధే 
ధత్సేకృపా ముచిత మంబ పరం తదైవ॥ 9 
ఆపత్సుమగ్న స్మరణం త్వదీయం 
కరోమి దుర్గే కరుణార్డవేశి। 
నైత చ్చరత్వం మమ భావయేథాః 
క్షుధా తృషార్తా జననీం స్వరంతి।। 10 
జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్తా కరుణాస్తి చేన్మయి। 
అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతమ్‌॥। 
మత్సమః పాతకీ నాస్తి పాపగ్నీ త్వత్సకూ నహి! 
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యధా యోగ్యం తధా కురు॥ 
ఇతి శ్రీమచ్చ్రంకరాబార్య విరబితం దేవ్యవరాధ క్షమావణ స్తోతం 


నంవూర్ణమ్‌. 





శ్రీకృష్ణానదీ పుష్కర మహత్యం 
నమామి సుకృతశ్రేణి కృష్ణవేణి తరంగిణీమ్‌ 
యద్విక్షణం కోటిజన్మకృత దుష్కర్మ శిక్షణమ్‌ ! 
శక్తి సంపన్నం, పుణ్యప్రదం, పాపహరం, జీవమూలం అయిన జలరూపంలో పుష్కరుడు 
నివశించి వుంటాడు ఈ పుష్కరుడే తందిలుడు ఈతడు ధర్మనిష్టాగరిష్టుడు పరమేశ్వరుని 
గురించి ఘోర తపస్సుచేసి శాశ్వతంగా పరమేశ్వరుని అష్ట మూర్తులలో ఒకటైన జలరూపంలో 
వుండేట్టు వరం పొందాడు మూడున్నర కోట్ల పుణ్యతీర్ణాలకు అధిపతిగా, సకల జలరాసికి 
సార్వభౌముడిగా ఆ పుష్కరుడు శాశ్వత స్థానాన్ని సంతరించుకొన్నాడు 
(బ్రహ్మకు జగత్తును సృష్టించే నిమిత్తం జలం అవసరమైంది బ్రహ్మ పరమేశ్వరుని గూర్చి 
తపస్సు చేసి, ఆ పుష్కరిని తన కమండలంలో నివాసముండేట్లు వరం పొందాడు అయితే, 
జీవనాధారమైన పుష్కరుని బ్రహ్మకమండలానికి పరిమితం చేయడంతో, ప్రాణులను బ్రతికించే 
ధర్మం నెరవేర్చడం బృహస్పతికి దుస్సాధ్యమైంది అందువల్ల బ్రహ్మ వరాన్ని అనుసరించి పుష్కరుడు 
- మేషాది ద్వాదశ రాశులందు బృహస్పతి [పవేశించేటపుడు పన్నెండు రోజులు, ఆ రాశులనుండి 
బృహస్పతి నిష్మమించే కాలంలో 12 రోజులు మిగిలిన అన్ని దినాలలోను మధ్యాహ్న సమయంలో 
రెండు ముహూర్తాల కాలం ఉండేందుకు అంగీకారమైంది బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన 
పుణ్యనదికి వస్తూ, సమస్త దేవతలతో బాటుగా పుష్కరుడు వున్న కాలంలో ఆయా నదులకు 
పుష్కరాలు సంభవిస్తున్నాయి 


పుష్కర పుణ్యకాలం: 

బృహస్పతి పుష్మరునితో కలిసి మేషరాశిని ప్రవేశించినపుడు, గంగకు, వృషభరాశిలో 
నర్మదకు, మిధునంలో సరస్వతికి, కర్కాటకంలో యమునకు, సింహంలో గోదావరికి, కన్యలో 
కృష్ణకు, తులలో కావేరికి, వృశ్చికంలో భీమరధికి, (తామపర్డీ) ధనుస్సులో (పుష్కర) వాహినికి 
(బహ్మపుత్రు, మకరంలో తుంగభ(ధకు, కుంభంలో సింధుకు, మీనంలో (పణితానదికి పుష్కరాలు 
సంభవిస్తున్నట్లు చెప్పబడింది 

బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించడంతో కృష్ణానదికి పుష్మర పుణ్యకాలం సంప్రాప్తించింది 
ఆర్ష ధర్మాన్ని అనుసరించి, పుష్కర కాలంలో పితృకర్మలు ఆచరించాలని, పుష్కర వ్రతంబూని 
నిర్దిష్ట దానాలు చేయాలని, ఐహిక వాంఛలపట్లా, స్థిర చరాస్తుల భోగభాగ్యాల పట్లా వ్యామోహాన్ని 
వదలి ఆధ్యాత్మిక చింతన సాగించాలని చెప్పబడింది 

పుష్కరం 12 సంవత్సరాలకు ఒకమారు సంభవించే పరమ పవిత్ర ఘట్టం ధర్మసాధనకు, 
ధర్మాచరణకు, పారలౌకిక పరమార్థ సాదనకు ఇదొక మహత్తరమైన అవకాశంగా ముముక్షువులు 
భావిస్తున్నారు 





న న నస న్‌ 


పుష్కర దినములలోచేయవలసిన దానములు 


1 పుష్మరారంభమైన మొదటి దినమున బంగారు, వెండి ధాన్య భూ దానముల నిచ్చు 
మానవుడీ లోకమున సమస్త భోగముల ననుభవించి దేహాంతరమున సూర్యలోకమును జేరును 
2 రెండవ దినమున వస్త్ర, లవణ, థేను, రత్న దానముల నిచ్చినవాడు వసురుద్రాదిత్య 
లోకములయందు దివ్యభోగముల ననుభవించి మరుజన్మమున సార్వభౌముడగును 
3 మూడవ దినమున శాక, ఫల దానముల నిచ్చినవాడుకు కుబేరాశ్వనీ దేవతాలోక 
సౌఖ్యముల ననుభవించి ఇంద్రవిభవుడై జన్మించును 
4 నాల్గవ దినమున ఘృత, తైల, మధు క్షీరదానములజేయువాడు దీర్షాయురారోగ్యవంతుడై 
దేహాంతరమున వైకుంరమును చేరును 
5 ఐదవ దినమున ధాన్య, శకట మహిషి వృషభదానములనిచ్చినవాడు ఇహమున 
దివ్యభోగమున ననుభవించి తదుపరి కైలాసము బొందును 
6 ఆరవ దినమున అగరు, కస్తూరి, చందనాది దానముల జేసినవాడు ఆరోగ్యవంతుడై పుట్టును 
7 ఏడవ దినమున గృహ, పీర ,శయ్యా, ఆందోళికా దానముల జేసినవాడు ఆరోగ్యవంతుడై 
మరుజన్మమున సింహాసనాధీశ్వరుడగును 
8 ఎనిమిదవ దినమున గంధం, దారు, పుష్పమాలాదానము జేసినవాడు ఇహలోకమున 
సమస్తెశ్వరముల ననుభవించి స్వర్గము జేరును 
"9 తొమ్మిదవ దినమున తీర్ణ శాద్ధ పిండదానముల దాసీ శయ్యా దానములుచేసినవాడు 
సకలైశ్వర్యములను బొందును 
10 పదియవ దినమున మహోశాక, సాలగ్రామ, పుస్తకదానములను జేసిన యెడల 
అక్షయ పుణ్యలోకములను బొందును 
11 పదకొండవ* దినమున గజ తురగాది దానములను చేసిన యెడల ఇవా 
సౌఖ్యములన్నిటి ననుభవించి తరువాత వైకుంరమును పొందును 
12 పందడ్రైండవ దినమున తిలా దానము చేసిన సర్వారిష్ట నివారణము 
బృహస్పతి కన్యారాశిలో ఉండగా కృష్ణవేణీ నదిలో స్నానమాచరించినంత మాత్రాననే 
ఏడు తరాల పాపాలు నశిస్తాయని చెబుతారు భువిపై తీర్జాలన్నీ పుష్కర కాలంలో కృష్ణవేణీ 
నదిని ఆశ్రయించి వుంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంద్రాది దేవతలు, మహర్షులు, 
పితృదేవతలు కృష్ణానదియందు వేంచేసి ఉంటారు ఆ సమయంలో మానవుడుచేసిన 
పుణ్యకార్యానికి గంగాతీరన చేసిన దానికన్న కోటి రెట్లు అధికంగా ఫలితం లభిస్తుంది అందువల్ల 
ఎన్ని కష్ట నష్టాలకు, ప్రయాసలకు ఓర్చి అయినా సరే కృష్ణానదిలో పుష్కర స్పానం చేసి 
కరించమని పెద్దలు చెప్పారు 
మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో మహదేవ సమీపంలో సహ్యాద్రి పైన పురాతన దేవాలయం 
ద్ద కృష్ణానది పుట్టింది సముద్రమట్టానికి 4,714 అడుగుల ఎత్తున ఉన్న దేవాలయంలో 
3క్కబడిని గోమాత నోటిద్వారా ఉవ్వెత్తున బయల్వెడలే నదీజలం పశ్చిమ కనుమల ద్వారా 


వహిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌ నగర్‌ జిల్లా ఆలంపూరులో |ప్రవేశిస్తున్నది. 





ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతలలో కృష్ణానది ప్రవేశానికి ముందు ఎత్తయిన మైదానంలో 
యీ నది (ప్రవహిస్తోంది పులిచింతలకు 40 మైళ్ళ దిగువన విజయవాడలో రెండు కొండల 
మధ్య 4000 అడుగుల సందుగుండా ప్రవహిస్తోంది మరో 15 మైళ్ళ దిగువన మూడు 
పాయలుగా చీలి, ఆ తరువాత హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ రెండు 


విభాగాల మధ్య ప్రదేశాన్ని దివిసీమ అని పిలుస్తారు 
పురాణాలలో కృష్ణానది ప్రసక్తి 


రామాయణంలోని కిష్కింధాకాండలో కృష్ణానది ప్రసక్తి ఉంది సుగ్రీవుడు రామునికి చేసిన 
వాగ్దానాన్ని నెరవేర్చేందుకు, సీతాన్వేషణకై తన సైన్యాన్ని పంపుతూ, యీ నదిని ప్రస్తావించాడు 
లింగ పురాణంలో పదవది, శివపురాణంలో ఏడవది, దేవీభాగవతంలో పన్నెండవది అయిన 
విభాగాలలో అగీయము (అగ్నిపురాణములో)లో యీ నది ప్రస్తావించబడింది 

కృతయుగంలో ఒకానొక సమయంలో రాధాకృష్ణులు ప్రణయ కోపావిష్టులై, గంగ, యమున, 
సరస్వతి తదితర గోపికలను శపించి, భూలోకంలో పుట్టునట్లు శాసించారట! అప్పుడు ఆ 
గోపికలు రాధాకృష్ణులను శాపవిమోచనం కోసం అర్ధించగా, వారికి శాపరహస్యాన్ని వివరించి 
చెప్పారు భూలోకంలో పుష్మర మహానదులై ప్రవహించి, సకల జీవకోటిని ఉద్ధరించవలసిందిగా 
కోరారు “విష్ణు పాదోద్భవీ గంగా” అంటే విష్ణుమూర్తి (గోలోక కృష్ణుడు) పాదాల నుండి గంగ 
పుట్టింది ఇది ఆకాశగంగ, ఆ తరువాత దేవతల కోర్కెననుసరించి, అశ్వత్థ వృక్షం రూపాన్ని 
ధరించిన గోలోక కృష్ణుడు తన శరీర వామభాగం నుంచి (రాధా రూపము కృష్ణానదిని 
పుట్టించి ప్రవహింప చేసేడట 

“కృష్ణ కృష్ణాంగ సంభూతే జంతూనాం పాపహారిణి” 

కృష్ణవేణి అంటూ నదీనామాన్ని ఉచ్చరిస్తే చాలు ఏడు జన్మలనుండి చేసి పాపం నశించి, 
స్వర్గలోక ప్రొప్తి కలుగుతుంది 


కృష్ణవేణీ పుష్కర వ్రత గాధ 

పూర్వం సౌవీర సామాజ్యాన్ని సుమతి అనే మహారాజు పాలిస్తుందేవాడు ఆయనకు లేక 
లేక ఒక పుత్రుడు జన్మించాడు గారాబంగా పెరిగి యుక్ష వయస్ముడయ్యాడు 

కృత్స్నమదుడు అనే మునీంద్రుడు యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో ఆ రాజాస్థానాన్ని 
సందర్శించి, మహారాజు విజ్ఞప్తి మేరకు యువరాజు జాతకాన్ని పరిశీలించాడు భూత భవిష్యద్‌ 
వర్తమానాలను తరచి విశ్లేషించి యీ విధంగా చెప్పాడు 

“రాజా! ఒకప్పుడు చోళరాజ్యంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడి 
ఏకైక పుత్రుని పేరు సుశర్మ తండ్రివలె సుశర్మ కూడా వేద వేదాంగ పారంగతుడు కర్శిష్టి 
కొంతకాలానికి సుదర్శుడు బాధ్యతలన్నీ కుమారునికి అప్పగించి తామపర్డీ నదీతీరంలో, 
యోగాభ్యాసంతో కాలం గడపసాగాడు 





సుశర్మ ధర్మమార్గంలో, మాతృభక్తితో, సజ్జన సాంగత్యంలో జీవిస్తుండగా, యింతలో ఆ 
యింట సుశర్మ భార్యకు, తల్లికి కలతలు, అపోహలు చెలరేగాయి అతడి భార్య అత్తగారి 
గురించి చాడీలు చెబుతూ, 'తాను కావాలో, తల్లి కావాలో” తేల్చివేయమని పోరు సాగించింది 
సుశర్మ భార్యకు సర్దిచెప్పి, ఊరడించబోయాడు ఆమె ససేమిరా వినక, విషం మింగి మరణిస్తానని, 
కల్లబొల్లి కన్నీటితో గోలచేసింది మరి గత్యంతరం లేక సుశర్మ తల్లిని ఇంటినుండి వెళ్లగొట్టాడు 
ముసలితనంలో దిక్కూ మొక్కూలేక ఆమె మరణించింది తల్లిని కష్టాలకు గురిచేసి కలతపెట్టిన 
పాపం వల్ల సుశర్మ అకాల మృత్యువు పాలయ్యాడు అయితే మిగతా అన్ని విషయాలలో 
ఉదాత్త జీవనం గడిపిన కారణంగా, అతడే నీ యింట ఇరవయ్యేడు సంవత్సరాల క్రితం నీ 
పుత్రునిగా జన్మించాడు సుఖభోగాలనుభవిస్తూ మీ అందరినీ సంతోషపెట్టాడు మరో మూడు 
యామములలో మరణిస్తాడు ” 

కృత్స్నమదుడు యిలా చెప్పటంతో మహారాజు క్రుద్దుడై కన్నీరు మున్నీరుగా విలపించి, 
తన ఏకైక కుమారుడిని దీర్చాయుష్మంతుడిగా చేసే ఉపాయాన్ని చెప్పమని కోరాడు 

ఆ ముని “రాజా, నేనొక ఉపాయాన్ని చెబుతాను వెంటనే పుష్కర వ్రతదీక్ష పొందు, ఆ 
వ్రత మహిమ వల్ల నీ పుత్రుడు అపమృత్యువును తప్పించుకొంటాడు కృష్ణానదిని చేరి, పుష్మరవ్రత 
మాచరించు పన్నెండు రోజులపాటు వ్రతమాచరించడం ముఖ్య కల్పము బక్కరోజే ఆచరించడం 
మరొక కల్పము. నీ కుమారుడికి ఇయువు. లేనందున ఒకే దినములో పన్నెండు రోజుల 
వ్రతము పూర్తిచేయు”మని సలహా యిచ్చాడు 

వెంటనే రాజు పుత్ర సమేతంగా కృష్ణాతీరం చేరి మునిప్రోక్తంగా వ్రతం ఆచరించాడు 
ఆకాల మృత్యుభయం తొలగింది కుమారుడు ఆయుష్మంతుడయ్యాడు 

పర్వ కాలంలో తల్లిదండ్రులు లేనివారు [శాద్ధ తర్పణాదులను చేయాలి వీటిని 'పార్వణం' 
అని పార్వణ [శ్రాద్ధం అనీ పిలుస్తారు పుష్కర కాలంలో దేవతలు, బుషులతోబాటు పితృదేవతలు 
కూడా వస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆర్ష ధర్మాన్ననుసరించి పుష్మరంలో [శ్రాద్ధ కర్మలు, 
పిండ ప్రదానాలు చేయవచ్చును 

కృష్ణానది గూర్చి ఒక ఆసక్తిదాయకమైన ఇతిహాసం ఉంది బ్రహ్మ పశ్చిమ కనుమలలోని 
సహ్వాద్రిపై యజ్ఞం చేయాలని సంకల్పించాడు ఆయన ప్రథమ భార్య సరస్వతి ముహూర్తం 
వేళకు అక్కడకు చేరుకొనలేకపోయింది రెండవ భార్య గాయ+త్రితో యజ్ఞం నిర్వహించమని 
మహేశ్వరుడు, మహావిష్ణువు తదితరులు బ్రహ్మకు సలహా యిచ్చారు ఆయన ఆ సలహా 
పాటించాడు తరువాత సరస్వతి జరిగిన ఉదంతాన్ని తెలుసుకొని త్రిమూర్తులతో సహా అక్కడ 
ఉన్నవారందరిని నదులుగా మార్చివేసింది. విష్ణువు కృష్ణానదిగాను, శివుడు వేణీ నదిగాను, 
బ్రహ్మా కాకుద్మతీనదిగాను, త్రిమూర్తులు పశ్చిమ కనుమలలో నదీ రూపంగా ప్రవహించడం 
జరిగింది దేవతలు, బుషులు నదులుగా మారి, అవన్నీ కృష్ణలో కలిశాయి 





నిత్యపూజలు - రుసుములు: 


1 శ్రీ అమ్మవారికి సహస్ర నామార్ధన ఒక రోజుకు 50-00 
2 శ్రీ అమ్మవారికి అష్టోత్తరం నామార్చన ఒక రోజుకు 25-00 
3౩ శ్రీ మల్లేశ్వరన్వామ వారి రుద్రాభిషేకం ఒక రోజుకు 20-00 
4 శ్రీ అమ్మవారికి సంనకు 52 శుక్రవారములు సహస్ర నామారన2,600-00 
5 శ్రీ అమ్మవారికి సంగకు 52 శుక్రవారములు అష్టోత్తరం 1,300-00 
6 శ్రీ మల్లేశ్వరస్వామివారి రుద్రాభిషేకం సం నకు52 సోమవారములు 1,040-00 
7 చండీ హూమం (ఒక రోజుకి 116-00 
8 లక్ష కుంకుమార్చన (ఒక రోజు 1000-00 
9 శాంతి కళ్ళాణము (ఒక రోజు 500-0౮00 
10 శ్రీ చక్ర నవావరణార్టన 516-00 
11 శ్రీ వల్లి దేవసమేత సుబ్రమణ్యస్వామి ఉపాలయము లో జరుపబడు పూజలు 

ఎ నర దోష నివారణ 116-00 
జబు సహస్ర నామార్చన 10-00 
సె అష్టోత్తరం 5-00 
12 52 శుక్రవారములు శ్రీ అమ్మవారి అంతరాలయ దర్శనం 1,000-00 

( లైను ద్వారా ఒక్కరికి మాత్రమే 
13 పల్లకి సేవ 116-00 
శాశ్వత పూజలు - రుసుములు 

1 శ్రీ అమ్మవారికి శాశ్వత సహస్రనామార్థన ప్రతి శుక్రవారము 26,000-00 
2. శ్రీ అమ్మవారికి శాశ్వత అష్టోత్తరం ప్రతి శుక్రవారము 13,000-00 
౩ శ్రీ మల్లేశ్వరస్వామివారి శాశ్వత అభిషేకం ప్రతి సోమవారము 10,400-00 
4 శాశ్వత సహస్ర నామార్హన సంవత్సరములో ఒకరోజు 500-00 
5 శాశ్వత అష్టోత్తరం సంవత్సరంలో ఒకరోజు 250-00 
6 పల్లకీ సేవ 1,116-00 
7 శాశ్వత శాంతి కళ్యాణం 5,000-00 
8 శాశ్వత లక్ష కుంకుమార్చన 10,000-00 
9 శాశ్వత శ్రీ చక్ర నవావరణార్ధన 6,000-00 
10 శాశ్వత సర్దదోష నివారణ 1,116-00 
యి శ్రీ వల్లి దేవసమేత సుబ్రమణ్యస్వామి ఉపాలయములో జరుపబడును 

జు శాశ్వత సహస్ర నామార్టన 150-00 
సు శాశ్వత అష్టోత్తరం 100-00 
11 శాశ్వత నిత్య ప్రసాదం స్కీము 1,116-00 


12. శాశ్వత అన్నదానం 10 మందికి సంవత్సరములో ఒకరోజు 1116-00 


సల 





13 శాశ్వత అన్నదానం 50 మందికి సంవత్సరములో ఒకరోజు  5,116-00 
14 శాశ్వత అన్నదానం 10 మందికి సంవత్సరంలో ఒకరోజుకుచెల్లించిన వారికి 

శ్రీ అమ్మవారి సిల్వర్‌ కోటేడ్‌ ప్రతిమ ఉచితంగా ఇవ్వబడును 1,201-00 

(నూచచన: దాతలు చెల్లించిన సామ్ము1 సంవత్సరం తర్వాత వచ్చిన వడ్డీతో 
మాత్రమే పూజ జరిపించబడును) 

ఈ పూజలు చేయు ఉద్దేశ్చమున్న భక్తులు పైకమును కార్యనిర్వహణాధథికారి, 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడవారి పేరున 

డిడి ద్వారాగాని, ఎంట ద్వారాగాని పంపవచ్చును 
గమనిక : చిరునామా, గోత్రము, విపులముగా తెలుపుచూ, పూజా వివరములు 
వివరముగా పంపవలమును 

విజయవాడ, ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీకనకదుర్ల అమ్మవారు దసరా 

మహోత్సవములు ది. 17-10-2001 నుండి ది. 26-10-2001 వరకు ఈ 
దిగువ తెలిపిన రీతిలో శ్రీ కనకదుర్ల్గఅమ్మవారి విశేషదివ్య అలంకారములతో అత్యంత 


వెభవోపేతముగా జరుగును 

17వ తేదీ బుధవారము ఆశ్వీయుజ శుద్ధపాద్యమి శ్రీ సర కవచాలంకృత కనకదుర్గా దేవి అలంకారము రు. 2,000-00. 
18 వ తేదీ గురువారము ఆశ్వీయుజ శుద్ధ విదియ శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారము రు. 2000-00. 
19 వ తేదీ శుక్రవారము ఆశ్వీయుజ శుద్ధ తదియ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకారము రు. 2000-00. 


20 వ తేదీ శనివారము ఆశ్వీయుజ శుద్ధ చవితి శ్రీ గాయత్రి దేవి అలంకారము రు. 2000-00 
21 వ తేదీ ఆదివారము ఆశ్వీయుజ శుద్ధ పంచమి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారము రు. 2000-00. 
22 వ తేదీ సోమవారము ఆశ్వీయుజ శుద్ధ షష్టి (మూలా నక్షత్రం) శ్రీ సరస్వతి దేవి అంకారము రు. 3,000-00 
23 న తేదీ మంగళవారము ఆశ్వీయుజ శుద్ధ సస్తమి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారము రు. 2000-00 
24 వ తేదీ బుధవారము ఆశ్వీయుజ శుద్ధ అష్టమి శ్రీ దుర్గా దేవి అలంకారము రు. 2000-00. 
25 న తేదీ గురువారము ఆశ్వీయుజ శుద్ధ నవమి (మహార్నవమి) శ్రీ మహిషాసురమర్ధనీ దేవీ అలంకారము రు. 2,000-00 
26 వ తేదీ శుక్రవారము ఆశ్వీయుజ శుద్ధ దశమి శ్రీ రాజరాజేశ్వరి దేవీ అలంకారము రు. 2000-00 


ప్రత్యేక దర్శనమునకు నిర్ణయించబడిన రూ 750/- టిక్కెట్లు, రూ 500/- ల 
టిక్కెట్లకు టటెజరీ సెక్షనుయందు డబ్బు చెల్లించి టిక్కెట్లు పొందినవారు దసరా 
నవరాత్రులయందు దేవస్థానమువారు నిర్దేశించిన సమయములలో ప్రత్యేక క్యూ మార్దము 
ద్వారా శ్రీ అమ్మవారి దర్శనము చేసుకొనుటకు అనుమతించబడును రూ 750/- 
టిక్కెట్లు కొన్న వారికి ఇద్దరకు, రూ 500/- ల టిక్కెట్లు కొన్నవార్కి ఒక్కరికి ప్రత్యేక క్యూ 
మార్గము ద్వారా శ్రీ అమ్మవారి దర్శనము చేసుకొనుటకు అనుమతించబడును 





ఉభయ దాతల పూజలు దేవాలయ [ప్రాంగణంలోగల శ్రీ భవాని దీక్షా మండపములో 
జరుగును అక్కడ దంపతులను మాత్రమే అనుమతించబడును మిగిలినవారు ప్రత్యేక 
ప్రదేశములో కూర్చుండవలెను విశేష పూజ జరుపు ఉభయదాతలకు దంపతులతో 
సహా (5) ఐదుగురికి అంతరాలయ ప్రవేశము, హారతి, దర్శనము లభించును 
ది 17-10-2001న శ్రీ అమ్మవారికి న్నవనాభిషేకము జరుగును కావున 
ది 17-10-2001 ఉదయం స్పపనాభిషేకము అనంతరము 9 గంటలకు శ్రీ అమ్మవారి 
దర్శనం లభించును ఉభయదాతలు ఉదయం 8 గంటలకు శ్రీ భవాని దీక్షామండపములో 


హాజరు కావలమును 


గమనికః ది 17-10-2001 నుండి ది. 26-10-2001 వరకు దసరా మహోత్సవముల 
సందర్భముగా నిత్యము జరుగు శాంతి కళ్యాణములు, లక్ష కుంకుమార్చనలు, 
పల్లకీ సేవలు జరుపబడవు మరియు 5-10-2001 లోగా రుసుము 
చెల్లించిన ఉభయదాతల పేర్లు మాత్రమే దసరా ఉత్సవముల పత్రికలయందు 
ప్రచురింపబడును ది 5-10-2001 తరువాత కూడా ఉభయరుసుములు 
స్వీకరించబడును కాని వారి పేర్లు ఆహ్వాన పత్రికల యందు ప్రచురించబడవు 


మూకేకుల్‌- స్టార్‌ హోకేటుల్త్‌ 


హోటల్‌ అభిలాష్‌ 

గూడవల్లి వారి వీధి, గవర్నర్‌పేట-2 

Tel 577711 18 
Fax... ౨ ౨ = - 577676 
హోటల్‌ ఐలాపురం 

బీసెంటు రోడ్డు, గాంధీనగర్‌-3 

Tel! . 571282(10 Lmnes) 
Fax 575251 
హోటల్‌ కాందారి ఇంటర్‌నేషనల్‌ 

బందరు రోడ్డు, లబ్బి పేట-10, 

Tel .. .. .471310(d0Lmes) 


హోటల్‌ కృష్ణా రెసిడెన్సీ 

రాజగోపాలాచారి స్ట్రీట్‌, 

గవర్నర్‌పేట2 575301/575302/573 197 
Fax . 574373 
హోటల్‌ మమత 

ఏలూరు రోడ్డు-2.571251 (1011౧99) 





హోటల్‌ మనోరమ 

మహాత్మాగాంధీ రోడ్డు-2........... 5671621 
హోటల రాజ్‌టవర్స్‌ 

కాంగ్రెస్‌ ఆఫీసు రోడ్డు, గవర్నర్‌పేట -2, 

Tel 571311 (101౬1069) 
హోటల్‌ శ్రీనివాస్‌ 

యుటిఐ ఆఫీసు దగ్గర బందరు రోడ్డు-2 

Tel 5738337/573338 
హోటల్‌ స్వర్థాప్యాలెస్‌ 

చల్లపల్లి బంగ్లా, ఎలూరు రోడ్డు-2 

Tel .«. ౨ రఈ577222 10 28 
హోటల్‌ తిలోత్తమ 

పాత బస్టాండు ఎదురుగా, గవర్నరు పేట-2 

Tel 574201/576202 (9౬1౧69) 
హోటల్‌ ఇన్‌ డి వి మనోర్‌ 

40-1-47, మహాత్మాగాంధీ రోడ్డు-10 474455 
Fax 483170 
E Mall dvmanor@hot mail com 
Website www hoteldvmanor com 


ర సర న 


ఆదర్న్‌ బోర్డింగ్‌, లాడ్జింగ్‌ 
12-2-1004, బి అర్‌ రోడ్‌-1 
ఆదర్ష్‌ రెస్ట్‌ హౌస్‌ 

26-6-9, పాపయ్య వీధి,గాంధీ నగర్‌-3 
Tel 575810 
అల్ఫా హోటల్‌, లాడ్డింగ్‌ 
పంజా సెంటర్‌-1 

అనిల్‌ రెస్ట్‌ హౌస్‌ 
27-6-195,గవర్నర్‌ పేట-2 
అర్చనా హోటల్‌ 
బీసెంటురోడ్డు-2 

భరణి లాడ్జ్‌ 

16-10-30, పూర్ణానందంపేట-16 

Tel . . .. 573853/571231 
బాంబే గెస్ట్‌ హౌస్‌ 

కాంగ్రెస్‌ ఆఫీస్‌ రోడ్‌, గవర్నర్‌పేట-2 

Tel. ..... . ౨౨౨౨౨. -.562357 
దివ్య రెస్ట్‌ హౌస్‌ 

11-60-10,హవల్లార్‌ లైన్‌ 

హెడ్‌ పోస్థాఫీసు దగ్గర 
ద్వారాకా లాడ్జీ 
బీసెంటురోడ్డు, 
గవర్నర్‌పేట 

గురు గెస్ట్‌ హౌస్‌ 
27-6-1138, ప్రకాశము రోద్దు-2 
హోటల్‌ అధికారి 
బందర్‌ రోద్దు-10 
హోటల్‌ అనుపమ 
కాళేశ్వరరావు రోడ్డు, 
గవర్నర్‌పేట-2 
హోటల్‌ అప్పర 
రాజాజి (స్ట్రీట్‌, గవర్నర్‌పేట-2 


567802 


577723 


577864 


424609 


2571840/661114 


576093 


472402 


433921/433923 


573743 


హోటల్‌ ఆశోక 

గోపాలరెడ్డి రోడ్డు, గవర్నర్‌పేట-2 

Tel 662247/650006 

హోటల్‌ చంద్ర 

16-2-49, పూర్ణానందం పేట-16 

Tel 571211(5hnes) 

హోటల్‌ చంద్రలోక్‌ 

తాలుకా ఆఫీసు దగ్గర, NR P రోడ్డు, 
గాంధీనగర్‌-8 571501/620048/620049 
హోటల్‌ ఛాయా 

27-8-1, శిలయం వీది, గవర్నర్‌పేట -2 
Tel . . 57883838/578300 
హోటల్‌ జగదీష్‌ ఎ సి లాడ్డింగ్‌ 
29-1-8, శేషాద్రి వీధి, 


గవర్నర్‌పేట-2 439567/439568 
Fax ॥ . 439569 
హోటల్‌ జగపతి ఇంటర్‌నేషనల్‌ 

గాంధీనగర్‌-3 571291 
హోటల్‌ మేనక 

పాత L1C ఆఫీసు ప్రక్కన, బీసెంటురోడ్డు 
గవర్నర్‌పేట-2 574117 

హోటల్‌ మోడ్‌రన్‌ కేఫ్‌ 

బీసెంటు రోడ్డు-2 572525 (5 lines) 


హోటల్‌ మోనికా లాడ్జి 

పోలీసు కంట్రోలు రూమ్‌ వెనుక 

బస్‌ స్టాండు దగ్గర 571334/578201 
హోటల్‌ నారాయణ స్వామి 
14-11-2, హనుమాన్‌పేట-3 
హోటల్‌ నవయుగ 

27-43-7/బ, మండపాటివారి వీధి 
బందరు రోడ్డు 574141/575229 
హోటల్‌ పెక్సో 

27-44-3, గవర్నర్‌పేట, పాటి బండ్లవారి వీధి 


571221 


హుడా ఈ దడా 


బందరు రోడ్డు-2 624404 
హోటల్‌ పారడైజ్‌ 

కాంగ్రెస్‌ ఆఫీసు రోడ్డు, 

గవర్నర్‌ సేట-2 5764083/573404/575405 
హోటల్‌ పంచవటి 

మైన్‌ బజార్‌-1 

హోటల్‌ సామ్రాట్‌ 
ఆంజనేయస్వామి గుడి వీధి 
లీలా మహాల్‌ దగ్గర-2 
హోటల్‌ సంగీతా 
38-8-53/బి, బందర్‌ రోడ్డు-10 
హోటల్‌ శాంతి 

అప్పర ధియేటర్‌ దగ్గర 
గవర్నర్‌పేట -2 

హోటల్‌ సంతోష్‌ 

జెడి హాస్పటల్‌ రోడ్డు, గవర్నర్‌ 'పేట-83 


426665 


577905/577927 


471206 


5773511055 


Tel 572714/5738215/571016/574217 
హోటల్‌ స్వర్ణ 

పాత RTC బస్‌ స్పాండు ఎదురుగా, బందర్‌ రోడ్డు-2 
Tel 575873/574941 
హోటల్‌ సరోవర్‌ 

రాజగోపాలాచారి వీధి, 

గవర్నర్‌ పేట-2 575255/5 62824 
హోటల్‌ సత్సార్‌ 

కాన్వెంటు వీధి-1 565671 
హోటల్‌ పిర్డి 


27-37-164, బందరు రోడ్డు-2 

"101. . . .571266/578375(4 lines) 
హోటల్‌ శ్రీ వసుదేవ 

ముద్దాసుబ్బయ్య వీధి, 


గవర్నర్‌పేట-2 571345 (5 lines) 
హోటల్‌ శ్రీనివాస్‌ 

UT1 ఆఫీసు వెనుక 

గవర్నర్‌పేట-2 . 578578/573338 
హోటల్‌ శ్రీ బాలాజీ 


LIC బిల్లింగు ఎదురుగా, 








గవర్నర్‌పేట-2 
హోటల్‌ శ్రీ దుర్గా భవన్‌ 
ఏలూరు రోడ్డు-2 
హోటల్‌ శ్రీలేఖ 
తాడంకివారి వీధి, గవర్నర్‌ పేట-2 151275/76 
హోటల్‌ సుధా లాడ్డీ 

లీలా మహల్‌ ప్రక్కన, గవర్నర్‌పేట-2 

Tel 576294/572710 
హోటల్‌ విక్రం 
పూర్ణానందం పేట-16 
కనకదుర్గ రెస్ట్‌ హౌస్‌ 


572146/576484 


571251 


571321 (9 lines) 


11-41-16, కందులవారి వీధి-1 421148 
కృష్ణ బోర్డింగ్‌ అండ్‌ లాడ్జి 
సామారంగం చౌక్‌-1 564198 


మాడ్‌రన్‌ కేఫ్‌ 

బీసెంటు రోడ్డు, గవర్నర్‌పేట-2, 

Tel 572525/(5 lines) 662526/27/28 
మాడ్‌రన్‌ కేఫ్‌ లాడ్జింగ్‌ 

సామారంగం చౌక్‌-1 4225835 

న్యూ ఆదర్ష్‌ బిల్లింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ 


12-2-104, BRP రోద్దు-1 567208 
సంగీత - 
పున్నమ్మ తోట, బందర్‌ రోడ్డు-10 471266 
శ్రీ కృష్ణ రెస్ట్‌ హౌస్‌ 

11-80-, కొత్తగుళ్ళు దగ్గర, 

శేషయ్య వీధి-1 424114 


న న ర న 








